


ఆంధ్ర పద్యానువాదము 


: రచయిత ; 
కవిరర్న విద్వాన్‌ దౌదన చిన్నయ్య 


విశ్రాంతాంధోపాధ్యాయులు 
గుంతకల్లు. 


(ప్రచురణ 


శ్రీ భారతీసాహితీ సమితి (ర) 
గుంతకల్లు. 





సర్వస్వామ్యములు రచయితవి 










(ప్రచురణ సంఖ్య - 14 
ప్రథమ ముద్రణ 2000 - సం॥ ఆగష్టు 
ప్రతులు 1000 












ప్రతులకు ; 
1. శ్రీ దాదన చిన్నయ్య 

ఇ.నెం, 17/700-41, తిలక్‌నగర్‌ 
గుంతకల్లు- 515 801 

ఫోన్‌ : 28652. 









2. శ్రేఫ్టి థ్రీ వంకదారు రామక్రిష్టయ్యశ్రేప్టి 


ఇ.నెం. 10/142, మండి బజార్‌ 


రచనను దుదతకల్లు- 515 601 
౧50 గ4 75544 ,. 

"నిడి. 102487 & 
564801 ౧౯|?౧౬ 



















: శ్ర సత్యభార్గవి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌. 

సి.బి. రోడ్‌, తాడిపత్రి- 516 411. 
అనంతపురం (జిల్లా) 

ఫొన్‌ : 73132. 










ల 


షె 
టక 
స్‌ 


న 
శి 


ట్‌ 
లేళ నే 
పంటే శ 
నేయు రర స 


న 
శమ 


శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము వారి 
ఉత్తరువు గ౦౦, [0. ౬౯6411 6/9386/99 06-1-2000 
ప్రకారము దయతో వారందించిన ఆర్గిక సహాయముచే 
శ్రీ గురురీతా గ్రంధము ముధ్రింపబడినది. 





పరిచయ ఖాగ్యం 


న్లో సత్యం సత్యం ఫవునః సత్యం ధర్మసారం మయోదితం | 
గురుగీతా సమం స్తోత్రం నాస్తితత్త్వం గురోః పరమ్‌ ॥ 
(శ్రీగురుగీత 3వ అ- 25 6శ్ల్తో) 


గురుగీత 6 బోలు స్తోతము, వర గురుని కంటే శ్రేష్ట తత్త్వము లేదని 
న్లోకార్థము. ఇట్టీ గురుస్తోత్రమును, వర గురుని తత్త్వమును పరమేశ్వరుడు పార్వతికి 
స్వయముగా నుపదేశించినాడు. దీనిని “'శ్రీగురుగీత'' గా వేదవ్యాస మహర్షి 
స్కాందపురాణము ద్వారా లోకానికి అందించాడు. సంస్కృతములో నున్న శ్రీ 
గురుగీతను సరళ సుందరమెన తెలుగు భాషలో మద్గురు వరేణ్యులు, కవిరత్న శ్రీ 
దాదన చిన్నయ్యగారు పద్యాలుగా అనువదించినారు. వీరు అనంతవురం జిల్లా 
తాడిపత్రి తాలూకా నారాయణరెడ్డిపల్లెలో జన్మించారు. రైతు కుటుంబానికి చెందిన 
శ్రీమతి సుబ్బమాంబ, శ్రీబయన్నలు వీరి తల్లిదం[డులు. 


శ్రీ చిన్నయ్యగారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర [ప్రాచ్య కళాశాలలో చదివి విద్వాన్‌ 
పట్టా పుచ్చుకొని, రాజమండిలో తెలుగు పండిత శిక్షణను ఫూర్తిచేసి, గుంతకల్లులో 
యస్‌.జె.పి. హైస్కూలు మరియు బాలుర వురపాలకోన్నత పాఠశాలలో తెలుగు 
పండితులుగా 35 సంవత్సరాలు పనిచేసి 1890 లో పదవీ విరమణ గావించారు. 
వీరు అఖండ ప్రతిభా సంపన్నులు, సంస్కృతాంధ భాషా పాండిత్య సంశోభితులు, 
అనేకానేక సాహితీ ప్రత్రియా (్రష్టలు, సత్త్వగుణ పథానువర్తులు, సనాతన ధర్మ 
పరాయణులు, ఆదర్మోపాధ్యాయులు. 


వీరు శ్రీభారతీ సాహితీ సమితి వ్యవస్థాపకులలో ప్రముఖులై, సాహితీ సంస్థ 
ద్వారా అనేక సాహితీ కార్యక్రమాలను ఏర్పాటు చేసి కవిపండితులను సత్కరించారు. 
వీరి కలం నుండి అనేక కావ్యాలు వెలువడ్డాయి. శ్రీ బళ్ళారి దుర్గాంబికా శతకము, 
బుషి సూక్తులు, తెలుగు రవలు, శ్రీ ఆంజనేయ శతకము, శ్రీ మద్భాగవతము, రఘు 
విజయము, శ్రీ వాసవీ విజయం, భువన విజయం, కవిసార్వభౌమ శ్రీనాథ, కసావుర 
శ్రీ ఆంజనేయ సుప్రభాతం, శ్రీ శ్రీనివాస కళ్యాణం, శ్రీ వీరబహ్మంగారి చరిత్ర 
మెదలగునవి వీరి రచనలు. వీరు రచించిన ప్రతి కావ్యము ఒక ఆణిముత్యం. వీరిచే 
రచింపబడి, శ్రీమతి వేదవతి ప్రభాకరరావు గారిచే గానము చేయబడిన ““కసాఫురం 
శ్రీ ఆంజనేయ సుప్రభాతం” ప్రతి దినం ఉషఃకాలమున కసావుర దేవాలయమున 
భక్తకోటికి వినిపింపబడుచున్నది. కడప ఆకాశవాణి కేం[దంవారు మంగళవారాలలో 
వీనిని ప్రసారము చేయుచున్నారు. వీరి రచనయగు శ్రీ శ్రీనివాస కల్యాణమును 
అనంతపురంలో గల ““అనంతకళాపీఠం'”' అను సంస్థవారు ఆవిష్కరించుటయేగాక, 
శ్రీ చిన్నయ్యగారిని బ్రహ్మశ్రీ కల్లూరు వేంకటనారాయణరావు స్మారక అవార్డుతో 
సత్కరించారు. వీరు చేయుచున్న పద్య కవితా సేవకు మెచ్చి ““శ్రీసాహితీ గగన్‌ 
చుహల్‌ఘనగిరి”' సంస్థవారు ““అనంత ఆజిముత్యం”' గా గౌరవించి సత్కరించారు. 


పురాకృత పుణ్యం వలన వీరి సాహచర్యం నాకు లభించింది. మేము 
ఇరువురము ఒకే పాఠశాలలో పనిచేయడం ఒకే మనస్తత్వం కలిగియుండడం వలన 
““'దాదన చక్రాల కవులు” అను పేరున కొన్ని గ్రంథాలను రచించినాము. అవి 
ము[ద్రణలో నున్నవి. 


శ్రీ గురుగీతలో మూడు అధ్యాయములున్నవి. 352 శ్లోకాలకు 352 
తెలుగు అనువాద పద్యాలున్నవి. అనువాదం కష్టతరమైన విషయం. కవి మనోభావం 
(గ్రహించాలి. పాఠకుని భాషా పటిమను గుర్తించాలి. కాలానుగుణ భాషలో 
అనువదింఛాలి. ఈ విషయములో వీరు కృతకృత్యులయ్యారు. విషయ విభాగాలు 
సముచితంగా నున్నవి. 


ఇటువంటి ఆణిముత్యాల వంటి కావ్యాలను మరికొన్ని వీరు రచించాలని, 
అట్టిశక్తిని పార్వతీ పరమేశ్వరులు వీరికి అందించాలని అకాంక్షించుచున్నాను. 


కం. వేదాత్మక సత్మవితా 
రాధనమే తనదు (బతుకు, ప్రాణము, కర్త 
వ్యాదులుగా మదినెంచిన 
దాదనచిన్న్మయ్య ఘనవదాన్యు నకు-నతుల్‌ 


ఇట్లు 
విబుధ జన సేవకుడు 
అవధానభారతి, సాహితీ చతురానన చక్రాల అక్షీక్ఞాంత రాజారావు. 
యమ్‌. ఏ. 
పురపాలక బాలికోన్నత పాఠశాల, 
గుంతకల్లు. 


ఓం నమో భగవతే శ్రీమదుమామహేశ్వరాయ 


శివాయ గురవేనమః 
శ్రీవాసవాంబాయైనమః 
పూజ్యపాద 
శ్రీశ్రీశ్రీ చంధ్రశేఖరానందగిరి స్వాములవారు, 
శ్రీ వాసవీ వీఠాధిపతులు, 
బెంగుళూరు. 


అత్యంత దుర్లభమైన మానవ జన్మను సొర్ధకమొనర్జుకొనుటకు గురువును 
సవుపాొశ్రయించుట అత్యవసరభు ''ఆచార్య వాన్‌ పురుషోవేద'' 
“ఆచార్యోపాసనం'* “తద్విద్ధిప్రణిపాతేన------ జ్ఞానినః తత్త్వదర్శినః' "అని 
గీతోపనిషత్తుల వాక్యములు. కావ్రన గురువ్రయొక్కమాహాత్మ్యమును తెలిసికొనుట 
ముఖ్యము. అట్టి గురుతత్త్వమును గురించి కైలాసాధిపతియగు పరమేశ్వరుడు 
పార్వతికి చెప్పినదే శ్రీ గురుగీత. ఈ గురుగీతయందు గురువు ఎట్టివాడు? 
గురుతత్త్వమెటువంటిది? ఎన్ని విధములగు గురువులున్నారు, గురుకృపవలన 
పొందు లాభము, సాధకులకు కావలసిన అనేక విషయములు వివరింపబడినవి. 
ఇంతకు పూర్వము ఆం(ధ్రానువాదము జరిగినది. ఇప్పడు గుంతకల్లు 
విశ్రాంతాంధ్రోపాధ్యాయులు కవిరత్న విద్వాన్‌ శ్రీ దాదన చిన్నయ్యగారు 
శ్రీగురుగీతను అం ధ్రపద్యానువాదమును చేసినారు. అచ్చటచ్చట చదివితిని బాగున్నది, 
సరళమైన భాషలో రచన చేసినారు. బాగుగా పరిశ్రమించినారు. సంతోషము. 
ఈ [గ్రంథమును అనేక వుణ్యకార్యములు =సాహిత్యసేవ, సొమాజికసీవ, ఆధ్యాత్మిక 
సేవ చేసిన శ్రీవాసవీసేవారత్న, సుధీవర శ్రీవంకదారు రామకృష్ణయ్య గారు 
ము[ద్రణగావించి పాఠకులకు అందించుచున్నారు. చాలా సంతోషమునొందించు 
కార్యమును చేసినారు. శ్రీరామకృష్ణయ్యగారికి, వీరికుటుంబ సభ్యులకు, రచయిత 
శ్రీ దాదన చిన్నయ్య గారికి జగన్మాత సర్వశుభములను ప్రసాదించి ప్రోచును గాక! 


ఓం తత్సత్‌ 


తేది: 1-7-2000 ల 


తగి/జ4గ4 నిగడ ఇడటతటంంత 06/8670 ౧4ఆ464 
ఆ౯£ిక/ీగ 60౮0411014. 1౧౮91 
060౧66! 1౧64 2౧46100 1౧45166 
1119 [01౧689 8/1 8/1 8/1 1164061 
0౧1౧౧4 5గ౧4౧౧4|౭/2౧4 గ౧2౧4౧౪)4 ౮66/4 8440111 


సీతానగరం, 
15-9-2000 


ఆచార్యదేవోభవ, 


(శీమతే నారాయణాయనమః 
అనేక మంగళాశాసనములు 


ఎన్నో క్షేత మాహాత్మ్యాలను పొందు పరచుకున్నది స్కందం. దాక్షిణాత్యులకు 
ప్రీతి పాత్రం. 


ఇందులో ఉన్న ““గురుగీత'' ను తెలుగులో కూడా తేటగీతలనే 
వీలయినంతవరకూ ఆదరిస్తూ మూలవిధేయంగా అనువదించేరు శ్రీ మాన్‌ కవిరత్న 
విద్వాన్‌ చిన్నయ్యగారు. వారి ఆంీకరణం చక్కగా సరళంగా సాగింది. 


సంస్కృతంలో ఉన్న దీన్ని తేటతెలుగులో అనువదించి ఈ రూపంగా గురుభక్తిని 
చాటుకున్నారు శ్రీ మాన్‌ చిన్నయ్యగారు. వారి అక్షరార్డనకు అనేక మంగళాశాసనాలు 
కావిస్తున్నాం. 


జై శ్రీమన్నారాయణ 


క్‌ 


శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శీమన్నారాయణ 


ర్‌ స్‌ ల్‌ 


రామనుజయ్యరు స్వామి వారు 


౪06106 ౮|| 5661202862[2గ - 522 501. 64౧64౯ 019 (గి. 


ఆచార్య ఎన్‌. గోపి ౫4. ౧౧64 


ఉపాధ్యక్షులు, 
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 
హ్టైదరాబాదు. 


ఇది శ్రీ వేదవ్యాస మహర్షి విరచిత స్కాందపురాణంలోని శ్రీగురుగీతకు 
కవిరత్న, విద్వాన్‌ దాదన చిన్నయ్యగారు కావించిన తెలుగుసేత. శ్రీ చిన్నయ్యగారు 
విశ్రాంతాం(ధోపాధ్యాయులు. కాని అవిశ్రాంతంగా ఆంధ భాషాసేవను 
కొనసాగిస్తూనే వున్నారు. 352 శ్లోకాలకు తేటగీతుల్లో అనువాదాన్ని 
వెలయించారు. శ్లోకం క్రిందనే అనువాద పద్యాన్ని ముదించడం ఎంతో 
సముచితంగా ఉంది. వారి విద్వత్తుపైన వారికంత నమ్మకం. శ్లోకాన్ని, అనువాద 
పద్యాన్నీ పోలుస్తూ తారతమ్య వివేచన చెయ్యడం నాపనికాదు. సహృదయులైన 
మీరే ఈ లోకరీతుల భాండాగారంలోకి ప్రవేశించండి. అప్పడు పేరుకు 
చిన్నయ్యగారు కాని విద్వత్తులో అన్న్మయ్యగారని మీకే తెలుస్తుంది. 


చిన్న్మయ్యగారూ! ఇటువంటి లోకోపయోగకరమైన వ్యాసంగాన్ని 
వముందుముందు చెయ్యటానికి భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు 
ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 


ళ్ట్ర 
శ ఎన్‌. గోపి ప్రాఫిసర్‌ 


శ్రీ జానమద్ది పానుమచ్చాస్త్రి 
గి.., (5౧8, 76) 8.66., 0.61%, 
రిటైర్డ్‌ ఇంగ్లీషు లెక్టరర్‌, 
1/1845, గాంధీనగర్‌, కడప. 


శ్లో బ్రహ్మసూత్రకృతే తస్టైవేదవ్యాసాయ వేధసే! 
జ 


వ్యాసమహర్షి జ్ఞానశక్త్యవతారమూర్తియని భామతీ -భాష్యకారుడు వాచస్పతి 
మిత్రుడు స్తుతించినాడు. 


వ్యాసులవారు నారాయణ సదృశులు. వ్యాసవాజయం త్రివేణీ సంగమం 
వంటిది. అందులో జఒకపాయ బహ్మ సూ(త్ర రచన, రెండవపాయ అష్టాదశ పురాణ 
రచన, మూడవపాయ మహాభారతం. 


వేదాన్‌ వ్యస్యతీతి వేదవ్యాసః 
వేదాలను విభజించి వేదవ్యాసులుగ స్తుతింపబడినారు. 


ఆదిభిక్షువు శంకరుడు, ఆదికవి వాల్మీకి, ఆది గురువు వేదన్యాసులు. 


వ్యాసులవారు రచించిన అష్టాదశ పురాణాలలోని స్కాందపురాణములో 
గురుమహిమను వెల్లడించునది గురుగీత. 


గురుశబ్ధ నిర్వచనము :- 


శ్లో గుకారశ్చాన్థకారోహి రు కారస్తేజ ఉచ్యతే। 
అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయః॥ 


పై శ్లోకమును శ్రీ దాదన చిన్నయ్యగారు ఈరీతిగ ఆం(భ్రీకరించినారు. 


తే.గీ. కనుగొన “గు” కారమది అంధకారమగును 
మరి “*రు”' కారంబు తేజమె పరగుచుండు 
అజ్జతను బాఫునట్టి బ్రహ్మంటె గురువు 
సంశయంబేమి లేదిందు సరసిజాక్షి ! 


సంస్కృతాంధ్రములలో నిష్టాతులైన చిన్న య్యగారు శ్రీ గురుగీతలోని 3౩5 2 
శ్లోకములను, సరళము, సుబోధకమగు తేటగీతలలో తెలుగు పాఠకులకు అందజేసిన 
చరితార్జ్థులు. శ్రీచిన్నయ్యగారిని మనసారా అభినందిస్తున్నాను. 


అధ్యాపకులుగా మూడు దశాబ్బములపాటు వేలాది విద్యార్థులను తీర్చిదిద్ది వారి 
మన్ననలందుకొన్నవారు. ఇది వరకే పలురచనలుచేసి సాహిత్యాభిమానుల 
ప్రశంసలందుకొన్నారు. వార్ట్లేవివారికి దీర్ధాయురారోగ్యములు ప్రసాదించి మరికొన్ని 
ఉత్తమ రచనలు చేపట్టునట్లు అను[గ్రహెంచుగాక. 


కడప : 2 1-7-2000 ఆత్త జానమద్ది హనుమచ్చాస్త్రి 


బృహత్కృషి 


పూజ్యులు “'కవిరత్న'” బిరుదాంచితులు విద్వాన్‌ శ్రీ 
దాదన చిన్నయ్యగారికి నమసుమాంజలులు. 


మీ వ్యాసప్రజణీత సంస్కృత గురుగీతా[గంథాం[ధ 
పద్యానువాద రచన చదివి నేను చాల ఆనందించితిని. దాని వలన నేను పొందిన 
అనుభూతిని ఈ క్రింది విధముగా వ్యక్తపరచినాను. నన్ను ఆశీర్వదించండి, 


కం. గురువే బ్రహ్మయు, విష్ణువు 
గురువే పరమేశ్వరుండు గురువే సాక్షాత్‌ 
పరమాత్మరూపుడనదగు 
గురుగీతను వ్యాసమౌని కూర్మి రచింపన్‌ 


తే.గీ. ఆదిశేషున కజునకు హరికి హరున 
కలవి కాదు వర్ణింపగ నా గురువరు 
మహిమనట్టి బృహత్కృషి మానవాళి 
హితము గోరి యనువదించి యిచ్చినారు 
తేటతెలుగు పద్యములలో తీపికలిపి 


చ. అపరసరస్వతీ తనయులౌ తమరీ ఘనకార్యభారమున్‌ 
తపము ఫలించెనా? ననగ తత్త్వవిచారులు మెచ్చునట్లుగా 
సఫలమునొంద మోసి సువిచారముతో నెరవేరిధన్యులై 
విపులయశస్కులై సుకవిభేరిని మైోగగజేసినారహాో! 


సీ. ఏ మహనీయుడు హేయభవాణ్ధిని 
తరణియై దాటించ తగినవాడొ 
ఏ జ్ఞానభాస్కరుడజ్ఞ్డాన తిమిరంబు 
దుర్దాంతతేజమై దోలగలడొ 
ఏ గుణాతీతుడు శ్రైెగుణ్యదైత్యుని 
తత్త్వమస్యసిం జీల్లి తనరగలడొ 
ఏ నిరామయుడు సుజ్ఞానౌషథమున జూన్యరుజను వైద్యుదైమాన్సగలదొ 


తే.గీ. అట్టి గురుదేవుగీతను గుట్టువిప్పి 
ఆంధ్రపద్యానువాదమునందు కూర్చి 
తెలుగువారికి విందునందించినారు 
మీరు జిజ్ఞాసువులకుపకారులగుచు. 


తే.గీ. భాష, ఛందస్సు, పాకము, వ్యాకరణము 
శ్లేష, శైలి, శిల్పపదలాలిత్యములను 
నేం స్పృశించిన అనలమునే స్పృశించు 
చందమౌ హనుమంతుని ముందు కుప్పి 
గంతులేసినయటగు కలకాదు. 


ఇట్లు 
బుధజన విధేయుడు 
'కవిశాభా రతి' సిద్దేశ్వరం కొల్లప్పకవి, 
ఇ.నెం. 17/ 1075-డి3, 
శ్రీ సరస్వతీ విద్యామందిరము రోడ్డు, 
గుంతకలు. 


ల్‌ 
టే 
ష్‌ 


ఖా 
ణో 


వ్‌ 


ప్రశంస 


చిరకాల పరిచితులు సాహితీమూర్తి సాధుస్వభావులు శ్రీ చిన్నయ్యగారంటే 
సోదరభావం పెల్లుబుకుతుంది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పప్రాచ్యకళాశాలలో 
విద్వాన్‌ విద్యాభ్యాసంనుండి నేటి దనుక ఈ బంధం దృఢంగా నిలిచింది. వీనిని 
మహద్ద్ధాగ్యంగా భావిస్తున్నాను. సాహితీ క్షేత్రమున నిరంతర కవితా కృహీవలుడు 
మా చిన్నయ్య. దుర్గాంబికా శతకం మొదలుకొని వీరి కవితా కన్యక బహు 
భంగిమలతో నాట్యం చేస్తూనే వుంది. కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి 
సుప్రభాతంతో వీరి జన్మ ధన్యమైంది. “శ్రీగురుగరీత'' ఆంధానువాదంతో వీరి 
జత్మ గణ్యమైంది. 


శివప్రోక్తమైన సంస్కృతంలోని అనుష్టుప్‌ ఛందో బద్ధమైన శ్రీగురుగీత ఆంధ 
పద్యానువాధం సరళ సహజ సుందరంగా సాగింది. ఉపదేశం సారళ్యమును 
సంతరించుకున్నప్పడే బహుజనాభీష్టం, సకల జనామోదం కాగలదు. గురుగీతలో 
వీరి కవితా ప్రతిభ స్పష్టంగా గోచరమైంది. సన్నిహిత సొహితీ సహచరులకు 
ఆదర్శపప్రాయులు శ్రీ చిన్నయ్యగారు. వీరి నిరంతర కవితా వ్యాసంగానికి నిదర్శనంగా 
రమణీయ కావ్యాలు రూవుదిద్దుకోగలవని ఆశిస్తున్నాను. వీరికి వీరి కుటుంబ 
సభ్యులకు సర్వేశ్వరుడు చిరాయురారోగ్య భాగ్యాలను (పసాదించాలని 
ప్రార్థిస్తున్నాను. 


అప్‌ 
డ్డెళ టో 
అప ళా సుధీ విధయుడు 


15-86-2000 రు వివ్వాన్‌ మాదన కేశవులు 


విశ్రాంతాం[ధోపాధ్యాయుడు. 





కవిరత్న విద్వాన్‌ దాదన చిన్నయ్య 
విశ్రాంతాం(ధోపాధ్యాయులు 
ఇ.నెం. 17/700-4 1.తిలక్‌నగర్‌, 


గుంతకల్లు - 515 801. 


ఫోన్‌ : 28652. 

నన్ను ప్రేమతో పెంచి చదువుచెప్పించిన మూ జననీ జనకులు 
కీ;శే॥ శ్రీమతి సుబ్బమ్మను, శ్రీ బయన్నను, కృపతో, అక్షరములు నేర్పించి నన్ను 
చీవించిన మా గురుదేవులు శ్రీ నరసింహాచార్యులను స్వర్గస్తులు వుట్లూరు మల్లారెడ్డి, 
చేబోలు సుబహ్మణ్యశర్మ, గౌరిపెద్ది రామసుబ్దశర్మ గారిని హృదయమున 
నిరంతరము స్మ్మృరింతును. 


(గ్రంథ రచనయందు నాకు సహకరించిన మూ శ్రీ భారతీ సాహితీ 
సముతి (గుంతకల్లు) సభ్యులకు జోహార్లు. మా విజ్ఞప్తిని పురస్కరించుకొని 
శ్రీగురుగీతాంధ్రానువాదమును దయతో వీక్షించి ఆశీస్సులు పంపిన పూజ్యపాద 
శీశ్రీతీ చందశేఖరానందగిరి స్వాముల (శ్రీవాసవీ పీఠాధిపతులు-బెంగుళూరు) 


వారికి, శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామివారికిని 
భక్తి పూర్వక ప్రణామములు. మా అభ్యర్థననుసరించి తమ అమూల్యమైన 
అభిప్రాయములను దయతో పంపిన పొట్టి శ్రరాములు తెలుగు విశ్వవిద్యాలయ 
ఉపాధ్యక్షులు ఆచార్య యన్‌.గోపి గారికిని, డా॥ జానమద్దిహనుముచ్చాస్ట్రి (రిటైర్డ్‌ 


ఇంగ్లీషు లెక్టరర్‌) గారికిని, కృతజ్ఞతా పురస్పర నమస్సులు. 


శ్రీ గురుగీతా[గ్రంధ ము[దణార్థము ఆర్థిక సహాయము గావించిన శ్రీ 
తిరుమల తిరుపతి దేవస్థానము వారికి అభివందనములు. ఈ గ్రంథము ద్రణకొరకు 
కొంత ధనమిచ్చిన వదాన్యులు శ్రేష్టి శ్రీవంకదారు రామకృష్ణయ్య ్రేష్టిగారికి, 
నమస్కారములు. మా ఫుతిక శ్రీమతి పద్యావతమ్మ, పోహిత్రులు చిరంజీవులు 
మదనమోహనకృష్ణ, రాజేంద్రబాబు; మా కోడలు, కుమారుడు శ్రీమతి కృష్ణవేణమ్మ, 
శ్రీ తురళివోహనకృష్ణ, నాసతీవుణి శ్రీవుతి రావులక్ష్యవ్ము; మి[తులు 
శ్రీ జి. పరంధామయ్య గారును శ్రీ గురుగీతా శ్లోకములను చదివి నాకు వినిపించు ను 
నేనల్లిన అనువాద పద్యములను వ్రాయుచు నాకు తోడ్పడిరి. శ్రీ తమ్మినేని 
చంద్రశేఖరనాయుడు (గుంతకల్లు యం.జ. హైస్కూలు తెలుగు పండితులు) గారు 
శుద్ధప్రతిని సుందరముగా సిద్ధముచేసి యిచ్చిరి. సోదర తుల్యులు, ఆత్మీయులు 
విద్వాన్‌ శ్రీ మూదనకేశవులు (రిటైర్స్‌ తెలుగు పండితులు-తాడిపత్రి గారు 
(గంథము[దణ భారమును తమ భుజస్కంధముల మీద వహించుటయేగాక 
అభిప్రాయమును కూడ అంధించిరి. కవితాభారతి శ్రీ సిద్ధేశ్వరం కొల్లప్పు కవిగారు 
శ్రమకోర్చి పెక్కుమార్లు వ్రూఫులు దిద్ది నోకెంతయో సహకరించుటయేగాక “ 
బృహత్కృషి”' ని రచించి చేర్చిరి, 


సుకవివతంసులు శ్రీ బేతపూడి రాజశేఖరరావు (అసిస్టెంట్‌ హెడ్‌ రికార్డ్‌ ఆఫీసర్‌, 
ఆర్‌.యమ్‌.యస్‌. గుంతకల్లు) గారు “సుజనచరిత'' అను వ్యాసమును చక్కగా 
సంతరించిరి. అవధాన భారతి, సాహితీచతురానన, విద్వాన్‌ శ్రీ చక్రాల లక్ష్మీకాంత 
రాజారావ్రగారు పరిచయభాగ్యమును కూల్చిరి, తాడిపత్రి సత్యభార్గవి ప్రింటింగ్‌ ప్రెస్‌ 
యజమానులు శ్రీ దామోదరబాబు గారును, శ్రీ గోవర్ధనబాబుగారును 
తత్సహాయకులును శ్రీ గురుగీతాగ్రంథమును అందముగా ముద్రించి యిచ్చిరి. 


కం. ధ్వాంతంబున కరదీపము 
కాంతుల విరజిమ్మునట్లు కవితలలో నా 
కెంతయు తోడ్పడు లక్ష్మీ 
కాంతుడు చక్రాల వంశ్యకవి ఆస్టుండై 


వీరందరికిని సమస్త శుభములు (పసొదింపువముని విశ్వవ్యాపకుడు, 
విశ్వేశ్వరుడునగు పరమాత్ముని మనసా ప్రార్ధించుచున్నాను. 


ఇట్లు 
ఆగష్టు విబుధజన విధేయుడు 
2000 వాదన చిన్నయ్య 


(విషయసూచిక) 


థ్రథమాథ్యాయము 
క్రమ సంఖ్య విషయము పద్య సంఖ్యలు 

ఓ. గురుప్రార్ధన క్క 
2. శౌనాకాదిమునులు గురుగీతను చెప్పుమని సూత 

మునీంద్రునడుగుట. 2-56 
3. సూతుడు శౌనకాదిమునులకు గురుగితనుజెప్ప నారంభించుట 6-7 
4. _ శైలాసమున పార్వతిదేవి గురుమహిమను గురించి తెలుపు మని 

పరమేశ్వరుని ప్రార్థించుట. 8-15 
5. ఈశ్వరుడు గురుమహిమను గూర్చి పార్వతీదేవికి వివరించుట 16-21 
6. గురుభక్తి లేక జపాదుల వలన ఫలము లభింపదనుట 22-24 
7... గురుపాదసీవా, నామ కీర్తన ఫలములు 25-36 
8. _ గురు నివాస స్థలాదుల వర్ణన 37-43 
9. _ గురుశబ్ద నిర్వచనము త్త_4రి 
10. గురు సేవా విధానము 49-55 
11. హేయ శరీర వివరణము 56-57 
12. గురువు త్రిమూర్తి, పరబ్రహ్మ స్వరూపుడు 58-60 
13. తత్త్వమసి, అహం బ్రహ్మాస్మి, నాదబిందు కళలు 61-64 
14. గురుస్వరూపము - మహిమ 65-95 
15. శిష్యుని గురుభక్తి 96-103 


16. గురుని సేవించు విధము సురాదులెరుగరనుట 104-108 


ద్వితీయాధ్యాయము 


క్రమ సంఖ్య విషయము పద్య సంఖ్యలు 
17. _ గురుధ్యాన విధానము 109-119 
18. _ గురుదృష్టి ప్రభావము 120-121 
19. గురుని గూర్చి త్రిమూర్తులు చెప్పినది 122-124 
20. గురూపదేశ ఫలము 125-129 
21. గురునిందా దుష్టులము 130 
22. గురునియెడ శిష్యుడు ప్రవర్తింపవలసిన విధము 131-146 
23. గురు, సురల శాప పరిణామము 149-151 
24. సన్యాసి లక్షణము 152-154 
25. శిష్యుడు స్వరూపజ్ఞతను పొందుట 155 
26. ధ్యానింవదగిన సద్దురువర్యుడు _ 156-167 
27. పిండ, పద, రూప, రూపొతీత శబ్ద వివరణ 168-171 
28. భగవంతుని షడ్డుణములు 172 
29. బ్రహ్మజ్ఞాని లక్షణములు 173-174 
30. వేదశాస్త్ర, మంత్ర, మతాదులవలన సౌఖ్యము లేదనుట 175-176 
31. మౌని పొందుసౌఖ్యమింద్రాదులకు లభింపదనుట 177-176 
32.  గురువాక్య ఫలము 179-181 
33. నిరాకారుని ధ్యానించుట కష్టము 182 
34. గురువే త్రిమూర్తుల విధులు నిర్వహించును 183 
35. సాధకుని సమత్వము 184-186 
36. ముక్తుని లక్షణము 187-188 
౩7. జ్ఞానరహితుని పూజాదులు వ్యర్థమనుట 189-195 
38. సద్గురువు నాశ్రయించట 196-197 
39. వేషధారియగు గురువు 198-203 
40. సద్లురు లక్షణములు 204-205 
41. గురునికి వస్తు సమర్బణము 206-207 
42, నమస్కార ఫలము 208-210 
43. గురుగీతా ప్రభావము 211-218 
44. _ గురుగీతా జపమునకు అర్జానర్దాసనములు 219-221 
45. గురుగీతాజపమున దిశలొసగు ఫలములు 222-223 


ఉరి. గురుగీతా పఠన, ధ్యాన, జప ఫలములు 224-235 


క్రమ సంఖ్య 


4 
48, 
4౦, 
50. 
51. 
52. 
53. 
54. 
“55. 
56. 
57. 
58. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 


తృతీయాధ్యాయము 





విషయము 


గురుగీతా జపమునకు అ్ఞర్లప్రదేశములు 
గురుగీతా జపమునకు వాడదగు ఆసన వర్ణములు 
గురుగీతా జపమునకు తగిన సమయములు 
మంత్రదీక్ష గ్రహించిన శిష్యుడు 

గురుగీత గంగవంటిది 

'సత్తును, అసత్తును గ్రహించిన గురువు 
గురుగీతను ఏపని చేయుచుండినను జపింపదగును 
ఆత్మ పరమాత్మయందు కలియు విధము 
గురుగీత ఘనత 

గురుభక్తి ఫలములు 

గురుభక్తి లేనివాని గతి 

గురుపాదము సర్వతీరమయము 
వివేకహీనులు గురుగీతను వినరనుట 
నాస్తికాదులకు గురుగీతను చెప్పకూడదనుట 
ఉత్తమ గురువు దుర్లభుడగుట 

వరగురువుల లక్షణములు 

'సూచకాది గురువులు 

నిషిద్ధ గురునియొక్క శిష్యునిగతి 

సాధకుని గురునిగా నుండదగిన వ్యక్తి 
పరమగురువుయొక్క ఉత్తమ లక్షణములు 
వాగ్మి-మౌని 

మరణవేళ గురువే శిష్యుని తరింపజేయుట 
గురుసేవా ఫలము 

ప్రజల వ్యర్థవాదము 


పద్య సంఖ్యలు 


236-240 
241 
242-243 
2త్తత 
245 
246-247 
248-249 
250-255 
256 
257-260 
261-263 
264 
265 
256-268 
269 
270-271 
272-281 
282-286 
287 
288-294 
295-298 
299 
300-302 
303 


క్రమ సంఖ్య 


"గ్నుు 
"72. 
"73. 
"త్మ, 
"75. 
"76. 
[4 
"78. 
"79. 


విషయము 


గురువు లేక పరతత్త్వమెరుగలేరు 

గురు మంత్ర దీక్షకు అర్హుడు 

గురుగితను వినుటకు అర్హా నర్హులు 

గురుగీతాశా స్త్రము సర్వబాధల హరించుననుట 

పొపికి గురుగీత రుచింపదనుట 

వందనార్దుడైన గురువు 

గురువునా శ్రయింపని వానికి కల్లు దుర్గతి 

గురు మంత్ర ఘనత 

గురుదీక్షనుగొననివాని ఎదుట గురుగితను వఠింపరాదనుట 


పద్య సంఖ్యలు 


304-307 
308-313 
314-318 
319 

320-321 
322-339 
340-342 
343-344 
345-348 





1. గురు ప్రార్ధన : 


శ్లో! అచిన్నా౭_వ్యక్తరూపాయ నిర్ష్ణణాయ గుణాత్మనే | 


'సవుస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః ॥ 


తే.గీ! శ్రీదునకు, నిర్ణణునకు, గుణోదయునకు 


మనసునకు దృష్టికందని మహితునకును, 
భువనజాల మహాధారమూర్తికేను 
వందన మొనర్తు గురు పరబ్రహ్మమునకు 


2. శౌనకాది మునులు గురుగీతను చెప్పుమని సూతమునీంద్రునడుగుట 


తే.గీ॥ 


బుషషయః ఊచుః 


సూత! సూత! మహాప్రాజ్ఞ! నిగమూగమపారగ। 
గురుస్వరూప మస్మాకం బ్రూహీసర్వమలాపహమ్‌॥ 
బుషులు ఇట్లు పలికిరి, 


ఎల్ల వేదాగమంబుల నెటీగియున్న 

'సూక్మబుద్ధివి గద నీవు సూతమౌని। 

మలములన్నిటి హరియించు మహిమగలుగు 
గురుచరిత్రమ్ము మాకిప్పుడెరుగజెపుమ। 
యస్యశ్రవణమా శ్రేణ దేహీ దుఃఖాద్విముచ్యతే। 
యేన మార్షేణ మునయః సర్వజ్ఞత్వం ప్రేఎదిరే॥ 
దేని విన్నంతమాత్రాన మానవుండు 

పుడమి దుఃఖమునుండి తావిడువబడునొ 
తపసులేమార్గమును బట్టి తపముచేసి 

తాము సర్వజ్ఞతను పొంది ధన్యులైరొ 

యతశ్రాష్యన పునర్యాతి నరస్పంసారబంధనమ్‌। 
తథావిధం పరం తత్త్వం వక్తవ్యమధునాత్వయా [1 


ల [ శ్రీ గురుగీత 


తే.గీ ఏది ప్రాప్తింపగా నరుండింక నెపుడు 
భూమిసంసార బంధంబు పొందకుండు 
అట్టి పరతత్త్వమును గూర్చి అనఘ। నేడు 
మాకు విశదమ్ముగా తెల్పుమూ! మునీంద్ర! ల! 


శ్ఞో॥ గుహ్యాత్‌ గుహ్యతమం సారం గురుగీతా విశేషతః। 
త్వత్ర సాదాచ్చశ్రోతవ్యా తత్సర్వం బ్రూహిసూతనః॥ 
తే.గీ॥ అతిరహస్యంబుగద, రహస్యములకంటె, 
సారభరితమ్ము, గురుగీత సంయమీంద్ర! 
తనరు నీకృవచే వినందగినదిదియు 
చెవుమదియెల్ల మాకు విశేషముగను ర్‌ 


3. సూతుడు శానకాదిమునులకు గురుగీతను చెప్పు ప్రారంభించుట. 
శ్లో ఇతిసంప్రార్థిత స్సూతో మునిసంెబర్ముహుర్ముహుః। 
కుతూహలేన మహతా ప్రోవాచ మధురంవచః।॥ 
తే.గీ శానకాదిమునీశ్వరుల్‌ సారెసారె 
కిటుల ప్రార్ధింం సూతమునీంద్రుడంత 
ఆత్మయందు కుతూహల మతిశయిల్ల 


తాను పలికెను పలుకుల తేనెలొలుక 6 
'సూత ఉవాచ: 


శ్లో! శ్చృణుధ్వం మునయస్పర్వే శ్రద్ధయా పరయా ముదా । 
వదామి భవరోగఘ్నీంగతాం మాతృస్వరూపిణీమ్‌ 1 
వ. సూతుడు పలికను: 


తే.గీ భయద సంసార రోగమ్ముబావునదియు 
మాతృమూర్తి యనందగు గీతనిపుడు 
చెప్పుచున్నాడ ఓ ముని శ్రేష్టలార! 
శ్రద్ధ వినుడందరును కడు సంతసమున 7 


4. కైలాసమున పార్వతీదేవి గురుమహిమను గురించి తెలుపుమని పరమేశ్వరుని ప్రార్థించుట. 
శ్లో పురాకైలాసశిఖరే సిద్దగవ్టర్వసేవితే | 
తత్రకల్పలతా పుష్పమందిరే 2౭_త్యన్తసువ్లరే॥ 
తే.గీ పూర్వమొకనాడు కైలాసభూధరమున 
సిద్ధగంధర్వ కిన్నరసీవితమ్ము 
లలితకల్పలతాసుమాలంకృతమ్ము 
నయిన సుందర మందిరాభ్యంతరమున 8 


గురుగీత 


శ్రీ 
శ్ఞో। వ్యాఘ్రాజినే సమాసీనం శుకాది మునివందితం। 
బోధయంతం పరంతత్త్వం మధ్యేమునిగణంక్వచిత్‌!! 


తే.గీ॥ శ్రీశుకాదిమునుల్‌ నమస్క్టృతులొనర్ప 
భక్తితత్పరులగు మౌనివరులనడుమ 
చెలగు వ్యాఘ్రాజినమున నాశీనుడగుచు 
పరమ తత్తృమ్ము బోధించు తరుణమందు 


శ్లో; ప్రణమ్రవదనా శశ్వన్నమస్కుర్వన్తమాదరాత్‌। 
దృష్ట్వావిస్మయమాపన్నా పార్వతీ పరిష్పచ్చతి।। 


తే.గీ మాటికాదరమొప్ప నమస్కరించు 
శంకరుని చూచి మిగులనాశ్చర్యమంది 
పార్వతీదేవి ప్రశ్నించె పలుకునందు 
మోమునందును వినయంబు మోసులెత్త 
శ్రీపార్వత్యువాచ 


శ్లో ఓం నమోదేవ! దేవేశ! పరాత్పర! జగద్గురో | 
త్వాం నమస్కుర్వతే భక్త్యాసురాసురనరాస్సదా ॥ 


వ. _ పార్వతి పలికెను. 


తే.గీ! ఓ పరాత్చర! ఓంకారరూప! దేవ 
ఓజగద్గురు! వందనమో మహేశ! 
జీవితేశ! నమస్కరించెదరు మీకు 
నిరతమును భక్తితో సురాసురులు నరులు 


శ్ఞో॥ విధివిష్ణమహేంద్రాద్యైర్వంద్యః ఖలు సదా భవాన్‌! 
నమస్కరోషి కస్మైత్వం నమస్కారాశ్రయఃకిల।। 


తే.గీ బ్రహ్మవిష్ణువులకు దేవపతికి 'సతము 
వంద్యులగుదురుగద మీరు వామదేవ! 
అహొ! నమస్సులకా శ్రయమగుచునిపుడు 
మరియెవరికిట్లు మైక్కుచుంటిరి గిరీశ! 


10 


నక 


షం 


ల్‌ శ్రీ గురుగీత 


శ్లో; దృష్టైతత్కర్మ విపుల మాళ్చర్యం ప్రతిభాతిమే। 
క్రిమే తన్నవిజానేఓహం కృపయా వద మేసప్రభో॥ 


తే.గీ! మీరుచేసేడు నీనమస్కారకర్మ 
అరయ మిక్కిలి నాశ్చర్యమయ్యెనాకు 
దీనికింగారణంబేదొ తెలియదయ్యె 
తెలుపుమీసంగతింగృపదివిజ వినుత! 


శ్లో భగవన్‌! సర్వధర్శ్మ జ్ఞ! వ్రతానాం వ్రతనాయకమ్‌। 


బ్రూహీ మే కృపయా శమ్చో! గురుమాహాత్మ్యముత్తమమ్‌॥। 


తే.గీ! సర్వధర్మ జ్ఞ! భగవంత! చంద్రమౌళి! 
వ్రతములందుత్తమోత్తమ (వ్రతమనంగ 
వెలయు సద్గురు మహీమంబు విపులముగను 
కరుణతో నాకు చెప్పుము గరళకంఠ! 


శ్లో; కేనమార్లేణ భోస్వామిన్‌! దేహేబ్రహ్మమయో భవేత్‌! 
తత్య్క్యృపాంకురుమేస్వామిన్‌! నమామి చరణొతవ॥॥। 


తే.గీ అభవ! తానెట్రిమార్గ్లమ్ముననుసరించి 
దేహేబ్రహ్మమయుండయి తేజరిలునొ 
దాని నెలీగింపుమూా నాకు దయ వహించి 
స్వామి (యమొైొక్కద నీపాద పద్మములకు 


5. ఈశ్వరుడు గురుమహిమను గూర్చి పార్వతీదేవికి వివరించుట. 


శ్లో। ఇతి సంస్రార్ధితశళ్ళశ్వన్మహాదేవో మహేశ్వరః। 
ఆనందభరిత స్వాంతః పార్వతీ మిదమట్రవీత్‌ 


తే.గీ అనుచు పలుమారులీరితి ఆద్రితనయ 
తన్నుప్రార్ధింపగా చంద్రధరుడు హరుడు 
శర్వుడానందపూరితస్వాంతుడగుచు 
ఆయమను గాంచి పల్కె నిట్లంచితముగ 


13 


క్షత 


1ర5్‌ 


16 


శ్రీ గురుగీత | ర్‌ 


శ్రీ మహాదేవ ఉవాచ: 


శ్లో నవక్తవ్య మిదందేవి! రహస్యాతిరహస్యకమ్‌! 
నకస్యాపీ పురా ప్రోక్తం త్వద్నక్త్యర్థం వదామితత్‌॥ 


తే.గీ అతిరహస్యంబు సుమి! రహస్యముల నిద్ది 
కాన వవియింపజాలను దీని దేవి! 
లేమ! మున్నెవ్వరికి చెప్పలేదు నేడు 
నీదు భక్తికి మదిమెచ్చినే వచింతు. [7 


శ్లో; మమ రూపాసిదేవి! త్వమత స్తత్య్మథయామి తే। 
లోకో పకారః ప్రశ్నోయం, నకేనాపికృతః పురా॥। 


తే.గీ! పడతి!జగతికి మేల్‌సీయు ప్రశ్నయిద్ది 
అతివ! మున్నెన్నడును దీనినడుగరెవరు 
నీవు నారూపమేగాన నీకుదేవి! 
ఈ రహస్యంబు నెరిగింతునింవుమీర 18 


శ్ఞో; యస్యదేవేపరాభక్తిః: యథాదేవే తథాగురౌ। 
వ! థితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః! 


తే.గీ దైవమును గొల్చినట్టులే తనదు గురువు 
నచల భక్తి భజించు గుణాధికుండు | 
శాన్హ్రములు చెవ్చు 'సదమలాంశములనెల్ల 
ఎట్టి శ్రమయును లేకగ్రహింవగలడు 109 


శ్హో॥। యోగురుః సశివఃప్రోకోయః శివః స గురుఃస్మృత:ః। 
వికల్పం యస్తు కుర్వీత సనరోగురుతల్పగః।। 


తే.గీ! గురుడె శివుడంచు, శివుడె సద్గరుడటంచు 
మించు శా న్హ్రంబులెల్ల ఘోషించుచుండె 
శివుడు గురుడును వేరని వెప్పునట్టి 
నరుడు గురుతల్పగునివోలె దురితమొందు 20 


6 . శ్రీ గురుగీత 


శ్ఞో।। దుర్లభం త్రిషులోకేషు తచ్చణుప్వవదామ్యహమ్‌। 
గురుఃబ్రహ్మవినా నాన్యః సత్యం సత్యం వరాననే! 


తే.గీ; ఎల్లలోకాలలో లభియింపనట్టి 
విషయమును తెల్పుచున్నాడ వినుము నీవు! 
గురువు బ్రహ్మంబుకంటెను పరుడుకాడు 
ఇదియే సత్యంబు, సత్యమోయిందు వదన! 21 


6. గురుభక్తి లేక జపాదుల వలన ఫలము లభింపదనుట:- 


శ్ఞో॥। వేదశా స్తపురాణాని చేతిహాసాదికానిచ। 
మంత్రయంత్రాది విద్యాశ్చమోహనోచ్చాటనాదికమ్‌॥ 


తే.గీ॥ రమణిరో! వేదశా స్త్రపురాణములును, 
మరియు నితిహాసకథలును, మంత్రయంత్ర 
'సహిత విద్యలు మోహనోచ్చాటనాది 
వివిధ విద్యలు లోకాన వెలయుచుండు 22 


శో శైవ శాక్తాగమాదిని హ్యన్యేచ బహవోమతాః। 
అపభ్రంశాస్సమస్తానాం జీవానాం భ్రాంతచేత సామ్‌ ॥ 


తే.గ| అతివ విను! శ్రైవశాక్తాగ మాదులితర 
బహుమతాలున్నయవి, గురుభక్తిలేక 
భ్రాంత చేతస్కులగుచు జీవనము చేయు 
అభిల మనుజుల కివియేవి అందవెపుడు 23 


శో; జపస్తపోవ్రతం తీరం యజ్ఞోదానం తథైవచ। 
గురుతత్త్వ మవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్‌ ప్రియే! 


తే.గ్‌॥ గుర్గుని తత్త్వ్యమ్ము బాగుగా నెరుగకున్న 
ప్రతిదినముజేయు జపము, తపమ్ము, వ్రతము 
యజ్ఞమును, దానమును తీర్ధయా శ్రలివ్వి 
యన్నియును నిష్ప్టలంబులేయగును సుమ్ము 24 








శ్రీ గురుగీత 








7. గురుపాదసేవా, నామ కీర్తన ఫలములు :- 


శః గురుబుద్ధ్యా౭౬౬త్మ నోనాన్యత్‌ సత్యం సత్యం వరాననే। 


తే.గీ! 


తే.గీ! 


తే.గీ! 


తల్గాభార్థం ప్రయత్నస్తు కర్తవ్యశ్చమనీషిభిః | 


ఆత్మకంటెను లేదన్యమనుచు గురుని 
కరుణవలన నెరుంగుటే పరమసత్య 
మిట్టి జ్ఞానము పడయుటకే వివేకి 
యత్నమొనరింపదగును నిత్యమ్ముదేవి! 


గూఢావిద్యా జగన్మాయా దేహశ్చాజ్ఞాన 'సంభవః। 
విజ్ఞానం యత్రసాదేన గురుశట్టేన కథ్యతే | 


మగువరొ! అవిద్యయే జగన్మాయ యనియు, 
దేహమజ్ఞానమున పుట్టి తీరుననియు 

నెరుగ దగుశక్తి యేఘను కృపలభించు? 

అట్టి మహనీయునే గురువండ్రు బుధులు 


యదం[ఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వ తాపనివారకమ్‌। 
తారకం భవసింధోశ్చతం గురుం ప్రణమామ్యహమ్‌।। 


తరుణి! యెవ్వరి పాదపద్మద్వయమ్ము 
ద్వంద్వ తాపమహార్షి నివారకమ్మొ 
ఘోర సంసార సాగర తారకమ్మొ 

అట్టి గురునికి వందనమాచరింతు 


దేహేబ్రహ్మభవేద్యస్మాత్‌ త్వత్కృపార్థం వదామి తత్‌। 
సర్వపాప విశుద్దాత్మా శ్రీగురోః పాదసెవనాత్‌॥ 


శ్రీగురుని పొదసేవలు చేయుకతన 

అఖిల పొపంబులను బాస్‌ అమలుడగుచు 
దేహేతాబ్రహ్మమయ్యెడు తెరగునీకు 
కరుణతో తెల్చెదను విను కమల నయన! 


2ర్‌ 


26 


2/7 


28 


డి 


శ్జోః। 


తే.గీ! 


తే.గ్‌॥ 


శ్రీ గురుగీత 


సర్వతీర్భావగాహస్య సంప్రాప్నో తిఫలం నరః। 
గురోః పాదోదకం పీత్వాశేషంశిరసి ధారయన్‌!! 


గురుని పాదోదకంబులు గ్రోలి పిదప 
శేషమును భక్తి శిరమున జేర్చునరుడు 
సర్వతీర్ధాల స్నానంబు సలుపు కతన 
వచ్చు ఫలమును బొందును వనరుహాక్షి! 29 


శోషణం పాపపజ్య్కస్య దీపనం జ్ఞానతేజసః। 
గురో:ఃపాదోదకం సమ్యక్‌ సంసారార్లవ తారకమ్‌।। 


ఓ వరాననః! గురుని పాదోదకంబు 

పాఫమను పంకమెండిపోవంగబేయు, 

జ్ఞాన తేజంబు మిగుల నెసంగజేయు 

తడవుసేయక భవవార్థిదాటజేయు 30 


అజ్ఞానమూల హరణం జన్మకర్మనివారకమ్‌। 
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం గురోః పాదోదకం పిబేత్‌॥ 


అమల గురుపాద జలపానమాచరింప 

జగతి దుఃఖదమైన యజ్ఞానమడగు, 

జన్మలకు హేతువగు కర్మచయము తొలగు, 

జ్ఞాన వైరాగ్యసిద్ధియౌ మానవునకు 31 


గురుపాదోదకం పానం గురోరుచ్చిష్ట భోజనమ్‌। 
గురుమూర్తే స్సదా ధ్యానం గురోర్నామ సదాజపః॥। 


గురుని పాదోదకంబులు గ్రోలుచుంట, 

గురువాసంగు ్రసాదంబు గొనుచునుంట 

నిరతి గురుమూర్తి నెపుడు ధ్యానించుచుంట, 

విడక గురునామ జపముగావించుచుంట, 

ఇవ్వి శ్రేయస్కరంబులు పువ్వుబోణి! 32 


శ్రీ గురుగీత ర 


శ్డాః। 


తే.గీ! 


తే.గీ! 


తే.గీ! 


తే.గీ! 


స్వదేశికస్ట్రైవచ నామకీర్తనం భవేదనంతస్యశివస్యకీర్తనమ్‌ | 
స్వదేశికస్టైవచ నామచింతనం భవే దనంతస్యశివస్యచింతనమ్‌। 


తనదు గురుదేవు నామక్రీర్తనమనంతు 

డగు శివుని నామ క్తీర్త్షనమగును గాదె, 

తనదు గురుదేవునామ చింతనమనంతు 

డగు శివుని నామ చింతన మగునుగాదె 33 


యత్వాదాంబుజరేణుర్వైకో ౬_పి సంసారవారిథౌా | 
సేతుబంధాయతే నాథం దైశికం తము పాస్మహే!॥ 


ఉవిద! ఎవ్వరి పదరేణు వొక్కటైన 

భయద సంసార గంభీర వార్ధిదొటి 

పారమును జేరుటకు సేతు బంధమగునా 

అట్టి గురువును పాసింతు ఆతులభ్థక్తి 3డీ 


యదనుగ్రహ మాత్రేణశోక మోహొ వినశ్యతః। 
తస్మైశ్రీ దేశ్‌కేంద్రాయ నమో ౬_స్తు పరమాత్మనే! 


ఇంతి! ఎవ్వరను[గ్రహ మింతజూపి 

నంతనే శోకమోహాలు హతములగునా 

అట్టి గురు పరమాళత్మున కమల భక్తి 

మాటి మాటికి నేను నమస్కరింతు 25 


యస్మాదను [గ్రహం లబ్బ్వా మహదజ్ఞాన ముత్సృజేత్‌।! 
తస్మైశ్రీ దేశ్‌కేంద్రాయ నమళ్చాభీష్టసిద్దయే 


అతివ! యెవ్వరి సదను[గ్రహమ్ము పొంది 

శిష్యుడజ్ఞానము నశింపజేసికొనునొ 

అట్టిశ్రీదేశకేంద్రున కమల భక్తి 

చేయుదును వందనమఖిష్ట సీద్ధిక్‌ అకు 36 


కం శ్రీ గురుగీత 
8. గురునివాసస్టలాదుల వర్ణన :- 


శ్లో! కాశీకేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం! 
గురుర్విశ్వేశ్వర స్పాక్షాత్‌ తారకం బ్రహ్మనిశ్చయ:।। 


తే.గీ॥ శ్రీగురుండున్న నెలవె కాశీ స్టలంబు, 
దేశికుని పాదతోయమే, దివ్యగంగ, 
ఈ గురుండె ప్రత్యక్ష ప్వోశ్వరుండు, 
(బ్రహ్మనిశ్చయ మదియె తారకముదేవి! ౩7 


గో 


గురుసేవా గయా ్రోక్తాదేహస్సాా దకయోవటః। 
తత్పాదం విష్ణుపాదంస్యా త్‌ తత్రదత్త మనస్తతమ్‌॥ 


తే.గీ॥ శ్రీగురుని సేవయే గయాక్షేత్రమగును, 
వీరిదేహమె స్థిరవట వృక్షమగును, 
గురుని చరణమ్మె శ్రీవిష్ణు చరణమగును, 
స్వామి కర్పించు చిత్తమే బ్రహ్మమగును 38 


వ్‌ 


గురుమూ ర్తింస్మరేన్నిత్యం గురోర్నాము సదాజపేత్‌! 
గురోరాజ్ఞాం ప్రకుర్వీత గురోరన్యన్నభావయేత్‌।!! 


తే.గీ! శ్రీ గురూత్తము నెపుడు స్మరింపవలయు 
ప్రీతి తన్నామ మెపుడు జపింపవలయు, 
తప్పక తదాజ్ఞలను తలదాల్పవలయు, 
తక్కినవి వీడి గురువునే తలపవలయు 39 


శ్లో గురువ(క్రే స్థితం బ్రహ్మప్రాష్యతే తత్రసాదత:। 
గురుర్ధ్యానం సదాకుర్యాత్‌ పురుషంస్వై రిణీయథా | 


తే.గీ! జ్ఞానముండును గురు వదనంబునందు 
గురువరేణ్యుని కృవనది నరుని కబ్బు 
పరుని జారిణి తలచిన కరణి, ధరణీ 
నిళ్ళిలమ్ముగ గురుని ధ్యానిపవలయు త్తం 


శ్రీ గురుగీత షే 
శ్లో; స్వాత్రమంచ స్వజాతించ స్వక్షీర్తిం పుష్టివర్హనమ్‌। 
ఏతత్సర్వం పరిత్యజ్య గురుమేవ సమా శ్రయేత్‌॥ 


తే.గీ! తనదునాశ్రమమును మరి తనదుజాతి 
తనదు కీర్తిని తన పదార్ధ ప్రసక్తి 
నితరలోక సుఖంబులనె్నెల్ల విడిచి 
ఎలమి గురువర్యునే ఆశ్రయింపవలయు త్త 


శ్లో అనన్యాశ్చింతయంతోయే సులభం పరమం సుఖమ్‌ 
తస్మాత్సర్వప్రయత్నేన గురోరారాధనం కురు॥ 


తే.గీ; దేశికు ననన్యభక్తి చింతించువారు 
పరమ సుఖమొందెదరు సులభముగ నిజము 
కాన సర్వప్రయత్నము పూనివేసి 
సద్గురూత్తము పరిచర్యసలుపవలయు 42 


శ్లో, గురువ క్రేస్టితా విద్యాగురు భక్త్యాచలభ్యతే । 
తైలోక్యేస్సుటవక్తారో దేవర్షిపితృమానవాః॥ 


తే.గ॥ పరమ గురుముఖ మందున్న బ్రహ్మవిద్య 
గురువునెడ, గల్గుభక్తివే నరుడు పొందు, 
త్రిజగములనుండు, నరపితృదేవమునులు 
విశదముగ, దెల్పుచుండిరీవిషయములను త్త 


9. గురుశబ్ద నిర్వచనము :- 


శ్లో గుకారశ్చాన్టకారోహి రుకారస్తీజ ఉచ్యతే । 
అజ్ఞాన గ్రాసకం బ్రహ్మగురురేవన సంశయః।॥। 


తే.గీ కనుగొన '“గు*కార మది అంధకారమగును 
మరి ““రు”*కారంబు తేజమై పరగుచుండు 
అజ్జతను బాపునట్రి బ్రహ్మంబె గురువు 
'సంశయంబేమి లేదిందుసరసిజాక్షి! తత 


షణ 


శ్లో 


తే.గీ! 


తే.గీ! 


తే.గ॥ 


తే.గ॥ 


శ్రీ గురుగీత 


గుకారశ్చాంధకారస్తురుకారస్తన్నిరో ధకృత్‌। 
అంధకార వినాశిత్వాద్నురు రిత్యభిధీయతే !! 


కనుగొన గుకార మది అంధకారమగును 

దినిని రుకారమది నిరోధించుచుండు 

చిమ్మవీకట్స నశియింపజేయుకతన 

గురువనుచు బిట్బెదరు దేశికుని భవాని! ఉర్‌ 


గుకారశ్చ గుణాతీతో రూపాతీతో రుకారకః। 
గుణరూప విహినత్వాద్నురురిత్యభిధియతే | 


కూడదు గుకార మెన్నడు గుణము తోడ, 

చేరదది రూవుతోడ రుకారమెవుడు, 

గుణము రూపము రెండును తనకులేమి 

గురువనుచు పిల్చెదరు దేశికుని లతాంగి త్తి 


గుకారః ప్రథమో వర్ణః మూయాది గుణభాసకః। 
రుకారోఇస్తి పరంబ్రహ్మమాయా భ్రాంతి విమోచకమ్‌॥! 


ప్రథమమగు నకరము గుకారమ్ము ్రబలు 

మాయ భ్రాంతిని తెలియగా జేయుచుండు 

అదె రుకారంబు రెండవ యకరంబు 

మాయ భ్రాంతిని దూరంబుసేయుచుండు త్త 


ఏవంగురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభమ్‌ 
హావా హూహూ గతైైళ్నైవ గంధర్వాదైశ్చిపూజితవ్‌।| 


గురుపదంబిట్ట్లు (్రేష్టమై పరగునిద్ది 

అమరులకుగూడ ద్యుర్రభమగుచు వెలయు 

గరుడ గంధర్వ సిద్ధ కిన్నరులు దీని 

అంచితంబుగ భక్తి పూజించుచుంద్రు 48 


శ్రీ గురుగీత క్త 
గురు సేవా విధానము. 


శ్లో! ధ్రువంతేషాంచ సర్వేషాం నాస్తి తత్త్వం గురోఃవరమ్‌। 
గురోరారాధనం కుర్యాత్‌ సజీవత్వం నివేదయేత్‌!! 


తే.గీ! అరయ నందరికిని వర గురువు కంటె 
పరమ తత్త్యమ్ములేదను పలుకు నిజము 
గురువరేణ్యుని నిరతంబు కొలువ వలయు 
్రికరణంబుల భక్తి నర్పింప వలయు త్తి 


శ్లో ఆసనం శయనం వన్తం వాహనం భూషణాదికమ్‌! 
సాధకేన ప్రదాతవ్యం గురుసంతోషకారణమ్‌ |! 


తే.గీ; ఆసనంబును శయనంబు నంబరంబు 
వాహనంబును, భూషలు పరమభక్తి 
సాధకుండగు శిష్యుడొసంగ వలయు 
గురువునకు 'సంతసంబు చేకూర్చుకొరకు 50 


శ్లో కర్మణా మనసావాచా సర్వదా ౬£_౬_రాధయేద్నురుమ్‌। 
ద్నిరదండం నమస్కృత్యనిర్లజ్టో గురుసన్నిధా || 


తే.గ్‌॥ గురుని సన్నిధి అభిమాన పరత విడిచి 
ది్దదండ ('ప్రణామంబు తెగువజేసి 
త్రికరణంబుల 'సద్నురుదేవునకును 
'సతము శిష్యుండు సేవలు సలుపవలయు 51 


శూ; శరీరమింద్రియం ప్రాణ మర్ధస్వజనబాంధవాన్‌। 
ఆత్మదారాదికం సర్వం సద్న్గురుభ్యోనివేదయేత్‌!! 


తే.గ్‌॥ తన తనువు, నింద్రియంబుల, తనధనంబు 
తనదు ప్రాణంబులను, బంధుజన చయమ్ముు, 
తన జనమ్మును శొష్ముండు వినయమొప్పు 
దేశికోత్తమునకు నివేదింపవలయు 52 


శో 


తే.గీ! 


తే.గీ! 


తే,గీ॥ 


శ్ఞో॥। 


తే.గీ) 








గురురేకో జగత్సర్వం బ్రహ్మవిష్టుశివాత్మకమ్‌ 
గురోఃపరతరంనాసప్తి త స్మాతృంపూ జయేద్గురుమ్‌॥ 


అజుహరి శివాత్మకంబయి అలరునట్రి 

జగము 'సర్వమ్ము గురుదేవుడగును నిజము 

దేశికుడు కాని దెందు నేదియునులేదు 

కాన పూజింపవలయు ఆఅఘనుని సతము 53 


సర్వతశ్రుతిశిరోరత్న విరా జిత పదాంబుజమ్‌ 
వేదాంతార్ధ ప్రవక్తారం త స్మాతృ్సంపూ జయేద్నురుమ్‌॥ 


ధాత్రి నుపనిషదమల రత్నముల వలన 

చరణ సరసీజములు కడు మెరయుచుండ 

భూరి వేదాంత తత్తంబు బోధసీయు 

పరమ గురువును పూజింపవలయు నరుడు రగ 


యస్య స్మరణమాగ్రేణ జ్ఞానము త్పద్యతేస్వయమ్‌। 
స ఏవ సర్వసంపత్తిః తస్మాత్‌ సంపూ జయేద్గురుమ్‌ | 


మదినెవరి సంస్మరించిన మాత్రముననె 
మనుజునకు జ్ఞానమొదవునో తనకు తానె 

అన్నిసంపదలును తానెడ్దునదెవరొ 

అట్టి గురువును పూజించు ట్నర్లమగును రర 


11. హేయ శరీర వివరణము :;- 


క్రీిమికోటిభిరావిష్టం దుర్గంధ మలమూ త్రకమ్‌। 
శ్రేష్మరక్త త్వచా మాంసైర్నద్ధమ్‌ వైతద్వరాననే॥ 


పలుతెరంగుల క్రిములకు నిలయమగుచు, 

ధాత్రి దుర్గంధ మలమూత్ర ధామ మగుచు, 

శ్రేష్మ రక్తమాంసాదులు చేరియుండు 

ఈశరీరంబు హేయమో ఇందువదన! 565 


శ్రీ గురుగీత. 


స 


సంసార వృక్ష మారుఢాః పతంతి నరకార్దవే। 
యస్తా నుద్ధరతే సర్వాం స్త్మ్మై శ్రీ గురవే నమః॥। 


తే.గీ! వితత భీకర సంసార వృక్షమెక్కి 


నరక సాగర మున బడు నరులనెల్ల 
ఏమహీతుడుద్ధరించునో ఎసగు కరుణ 
అట్టి గురుదేవునకు నతులాచరింతు 


12. గురువు త్రిమూర్తి, పరబ్రహ్మ స్వరూవుడు :- 


శ్జా॥ 


గురు[రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః! 
గురుస్పాకాత్పరబ్రహ్మ త్న్మా శ్రీగురవేనవుః।। 


ఆ.వె! గురువరుండు బ్రహ్మ, గురువు శ్రీవిష్టువు 


గురు మవిశయుండు పరమశివుడు 
సద్గురూత్తముండు సాక్షాత్చరాత్చరు 
డట్టి గురువరేణ్యు నభినుతింతు 


అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా । 
చక్షురున్మీలితం యేన త్న్మా శ్రీగురవేనముః।। 


నగజు! అజ్ఞాన తిమిరాంధు నయనములకు 
పొలుచుజ్ఞానంవు గాటుక వుడకచేత 

వెలుగు సమకూర్చి యెవ్వారు వెలయువారా 
అట్టి గురుదేవునకు నతులాచరింతు 


అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్‌!। 
తత్పదం దర్శితం యేన త్న్మ్మా శ్రీగురవేనవుః॥ 


మండలాక్చతి తోడ అఖండమైన 
ఈచరాచర జగతి యిభ్లెవరి వలన 
వ్యాప్తమగుచుండు, ఆపరాత్పరుని పదము 
ఏ పవిత్ర చరిత్రుండు చూపగలడా 

అట్లి గురుదేవునకు నతులాచరింతు 


షేడ్‌ 


57 


58 


59 


60 


షడ్‌ శ్రీ గురుగీత 
13. తత్త్వమసి, అహం(బ్రవ్మాస్మి, నాదబిందు కళలు :- 


శ్జో॥ స్థావరం జంగమం వ్యాప్త్యయత్కించిత్సచరాచరమ్‌ | 
త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ శీ గురవేనవుః॥।। 


తే.గీ జంగమస్థావరాత్మక సర్వజగతి 
వ్యాప్తమొనరించు ఆపరబ్రహ్మమరయ 
త్వమ్మను పదస్వరూపాన తనరుచుండు 
ననుచు సత్కృపతోడనే ఘనుడు తెలుపు 
అట్టి గురుదేవునకు నతులాచరింతు 61 


శో; చిన్మయం వ్యాపితం సర్వం తైలోక్యంచ చరాచరమ్‌! 
అసిత్వం దర్శితంయేన తస్మై శ్రీ గురవేనమః।॥। 


తే.గీ అభిలజగతిని త్రైలోక్యమనెడు పేర 
చెలగి వ్యాపింవ జేసిడు చిన్మయునకు 
నున్న త్వంపద తత్పదాలొకటెయనగ 
అసీ పదంబున చూపు మవిత్ముడెవరొ 
అట్టి గురుదేవునకు నతులాచరింతు 62 


శ్ఞొ॥। నిమిషాన్ని మిషార్ధాద్వాయద్వాక్యాద్వై 
స్వా£_.త్మానంశివమూలోక్యతస్మై శ్రి గురవేనముః | 


తే.గీ! సాధకుండొక్క కణము నిశ్చలతమెరయ 
భవ్య గురుబోధ వినుచు శుభంబుగూర్చు 
(బ్రహ్మమే తాననెడు బుద్ధిపడయు నటుల 
ఏయపార కృపామతి ఎరుగజెప్పు 
అట్టి గురుదేవునకు నతులాచరింతు 63 


శ్లో! వైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనమ్‌!। 
నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవేనమః॥ 


తే.గీ! జ్ఞానరూపుడు శాంతుడు శాశ్వతుండు 
గగనమును మించు ఘనుడు నిష్కల్మషుండు 
నాదబిందు కళాతీత నాయకుండు 
నయిన గురుదేవునకు నతులాచరింతు 654 


శ్రీ గురుగీత ష్‌? 





14. గురుస్వరూపము - మహిమ :;- 


శ్జో॥ నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్టిరవేవ చ। 
వ్యాప్తం యేన జగత్సర్వం తై శ్రీగురవేనమః॥॥ 


తే.గీ నిర్గణుండును శాంతుండు నిర్మలుండు 
స్థిరతనుండెడు వాడును తిరుగువాడు 
విశ్వమంతటి వ్యాప్తీగావించువాడు 
అయిన గురుదేవునకు నతులాచరింతు 65 


'సపితాసచ వే మాతా స బంధుఃసచ దేవతా! 
'సంసారమోహనాశాయ త్న్మ్మా శ్రీగురవేనమః।। 


తే.గీ గురువె తల్లియు, తండ్రియు గురువె నిజము 
గురువె బంధువు, దైవంబు గురువె నాకు 
అమిత సంసార మోహంబు నణచివేయు 
నట్టి గురుదేవునకు నతులాచరింతు 66 


శ్ఞో!; యత్సత్త్వేన జగత్సత్త్వం యత్రకాశేన భాతి తత్‌! 
యదానందేన నందంతి త్న్మా శ్రీగురవేనమః।॥ 


తే.గీ ఎవరి సత్వాన సత్వమై యెసగు జగతి, 
ఎవరి వెలుగున వెలుగునో యెల్ల సృష్టి 
ఎవరి ఆనంద మానంద మిచ్చుప్రజకు 
అట్టి గురుదేవునకు నతులాచరింతు 67 


శ్లో యస్మిన్‌ స్థిత మిదం సర్వం భాతి యద్బాసరూపతః। 
యత్రీత్యాప్రియం పుత్రాది త్వా శ్రీగురవేనమః।। 


తే.గీ ఎవడు తనయందు నుండిన యెల్లజగతి 
స్వీయ తేజమ్ముచే ప్రకాశింపజేయు 
ఎవని సంద్రీతి సంతతికిచ్చు ప్రీతి 
అట్టి గురుదేవునకు నతులాచరింతు 68 


న్‌ా 


శ్రీ గురుగీత 


శ్లో యేనేదం దర్శితం తత్త్వం చిత్త వైత్యాదికం తథా! 


జాగ్రత్స్వవ్న సుషుప్త్రాది త్వ్మై శ్రీగురవేనవుః॥॥ 


తే.గీ! వసుధ, జాగ్రదవస్థ, స్వవన్నము, సుషుప్తి 


తే.గీ! 


తే.గీ! 


తే.గీ! 


చిత్తము, మనస్సు, భాసిల్ల జేయుచున్న 
తత్చదబ్రహ్మమును చూవుధన్యులెవరొ 
అట్టి గురుదేవునకు నతులాచరింతు 69 


యస్యజ్ఞానమిదం విశ్వం నదృశ్యం భిన్నభేదతః। 
'సదైక రూపరూపాయ త్మ శ్రీగురవేనవుః! 


ఎవరిజ్ఞూనమువే విశ్వమెట్టి భిన్న 
భేదములు లేనిదగుచు కన్చించుచుండు 

ఎవడు బ్రహ్మస్వరూవుడై యెపుడు తనరు 

అట్టి గురుదేవునకు నతులాచరింతు 70 


యస్యజ్ఞాతం వుతం తస్య వుతంయస్యన వేదసః। 
అనన్యభావభావాయ త్ప్మ్మై శ్రీగురవేనమః!। 


అందరి స్త్వరూపముల బ్రహ్మమలరుగాన, 

బ్రహ్మమునెరుంగుదు నటన్న పలుకు కల్ల 

తానె బ్రహ్మము ననుచునే జ్ఞాని యెరుగు 

అట్టి గురుదేవునకు నతులాచరింతు 7ర 


యిస్మ్మృకారణరూపాయ కార్యరూపేణ భాతి యత్‌। 
కార్యకారణరూపాయ త్వా శ్రీగురవేనవుః॥ 


బ్రహ్మమే కారణంబు కార్యంబు నగును 

తానె విశ్వంబు తానె తత్కారణంబు 

ఆ పరాత్పర రూవుడే యలఘుడగును 

అబ్రి గురుదేవునకు నతులాచరింతు. "72 


పే. 


తే.గీ! 


తే.గీ! 


తే.గీ! 


తే.గీ! 


నానారూప మిదం విశ్వం నకేనాప్యప్తి భిన్నతా। 
కార్యకారణరూపాయ త్నా్మా శ్రీగురవేనమః॥। 


వివిధ రూపాల కనిపించు విశ్వమెల్ల 
'నేకమైయుండు భిన్నమింతేని గాదు 
కార్యకారణ రూపుడొ ఘనుడెవండొ 
అట్టి గురుదేవునకు నతులాచరింతు 


జ్ఞానశక్తి 'సమారూఢ తత్త్వమాలా విభూషిణే। 
భుక్తిముక్తి ప్రదా శ్రేచ త్ప్మా శ్రీగురవేనమః॥! 


స్వస్వరూపాత్మక జ్ఞానశక్రియుతుడు 


తత్త్వమను పుష్పమాలికాధరుడు, మరియు 
భుక్తిముక్తి వ్రదాతర్రై పొలుచునెవ్వ 
డట్లి గురుదేవునకు నతులాచరింతు 


అనేకజన్మసంప్రాప్త కర్మబంధ విదాహినే। 
జ్ఞానానల ప్రభావేన తా శ్రీగురవేనమః।। 


ధరణి బహుజన్మలందు ప్రాప్పంబులగుచు 
కర్మబంధాలనన్నింటి జ్ఞానమనెడు 
అగ్నిచే దర్ధమొనరించు ననఘుడెవర్‌ొ 
అట్టి గురుదేవునకు నతులాచరింతు 


శోషణం భవసింధోశ్చు దీపన ౦క్షరసంపదాం। 
గురోః పాదోదకం యస్య తా శ్రీగురవేనవముః॥। 


ఏదయానిధి దివ్యపాదోదకమున 
పొంగు భవవారినిధియెండి పోవగలదా 
శిష్యా సంపదలభివృథ్రి చెందగలవా 

అట్టి గురుదేవునకు నతులాచరింతు 


షణ 


73 


గద్య 


775 


76 


20 


శ్శో॥। 


తే.గి!! 


తే.గీ! 


శ 


తే.గి! 


తే.గీ! 


శ్‌ గురుగేత 


న గురోరధికం తత్త్వం న గురో రథధికం తపః। 
నగురోరధికం జ్ఞానం తా శ్రీగురవేనవుః॥ 


ధరగురూత్తము మించు తత్త్వమ్ములేదు 

పరమగురువును మించు తవమ్ములేదు 

'సద్గురువుమించు జ్ఞానమెచ్చటనులేదు 

అట్టిగురుదేవునకు నతులాచరింతు ॥ 77 


మన్నాథ శ్రీజగన్నాథో మద్నురు శ్రీ జగద్గురు: । 
మమా౭_త్మాసర్వభూతాత్మా త్న్మ్మా శ్రీగురవేనమః॥ 


అల జగన్నాథుడే నాథుడగును నాకు, 

ఆ జగద్గురువే గురువగును నాకు, 

అఖిల భూతాత్మయే ఆత్మయగును నాకు, 

అట్టి గురుదేవునకు నతులాచరింతు 78 


గురురాదిరనాదెళ్ళ గురుః పరమదైవతమ్‌। 
గురుమంత్ర సమోనాస్తి త్న్మా శ్రీగురవేనమ:॥। 


గురువె ఆది, అనాదియు గురువెయగును, 

పరమ దైవత మా గురువరుడెయగును, 

సద్గురుని మంత్రమునకేది సాటిరాదు 

అట్టి గురుదేవునకు నతులాచరింతు 79 


ఏక ఏవ పరోబంభు ర్విషమే 'సముపస్థితే। 
గురుస్స్పకల ధర్మాత్మా త్వా శ్రీగురవేనవుః॥ 


కష్టములు 'సంభవించిన కాలమందు, 

పరమ బంధువుగా నిల్చు గురువొకండె 

అఖిల ధర్మాత్ముడై గురువలరుచుండు 

అట్టి గురుదేవునకు నతులాచరింతు 60 


శ్రీ గురుగిత. ద్‌ 
శ్లో! గురుమధ్యేస్టితం విశ్వం విశ్వమధ్యే స్టితో గురుః 
గురుర్విశ్వం నచాన్యోఇ_ప్తి తెస్మ్మ శ్రీగురవేనవుః!! 


తే.గీ! విశ్వము గురూత్తమునియందు వెలయుచుండు 
గురువు విశ్వమునందు తా పరగుచుండు 
గురువె విశ్వంబు విశ్వమే గురువుసుమ్మి 
అట్టి గురుదేవునకు నతులాచరింతు 81 


శ్ఞో।। భవారణ్య ప్రవిష్టస్య దిజ్నోహ భ్రాంతచేతసః। 
"యేన సందర్థతం పంథాః తా శ్రీగురవేనమః॥! 


తే.గీ; భవమహారణ్యమునజొచ్చి భ్రాంతినొంది 
దిక్కుతెలియక దుఃఖించు దినులకును 
మార్గమునుజూపీ రక్షించు మాన్యుడెవరొ 
అట్టి గురుదేవునకు నతులాచరింతు 82 


శ్గోః। తాపత్రయాన్ని తప్తానా మశాంత ప్రాణినాం ముదే! 
గురుదేవ పరాగంగా త్మ శ్రీగురవేనముః!! 


తే.గీ ధాత్రి తాాత్రయాగ్ని సంతస్తులగుచు 
శాంతిగోల్పోయి చింతించు జనులకొట్ల 
గురువు పావనగంగర్డై కూర్చు ముదము 
అట్రి గురుదేవునకు నతులాచరింతు 83 


శ్ఞో।। అజ్ఞానేనాహినా (గ్రస్తాః ప్రాణినస్తాన్‌ చికిత్సకః। 
విద్యాస్వరూపో భగవాన్‌ త్న్మా శ్రీగురవేనమః॥। 


తే.గి॥ ధాత్రి అజ్ఞాన విషసర్పదష్టుడైన 
ప్రాణికి చికిత్సకుడు భగవంతుడతుల 
పరమ విద్యాస్వరూపుడు గురువరుండె 
అట్టి గురుదేవునకు నతులాచరింతు 84 





శ్‌ గురుగీ! 





ప్రభవే సర్వవిద్యానాం శంభవే గురవేనమః॥ 


శంభుడగునట్టి గురుని కంజలి ఘటింతు 85 


థ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోఃపదమ్‌। 
వమంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురో:ఃకృపా!। 


భూరి గురుకృపయే ముక్తికారణంబు 86 


సప్తసాగర పర్యంత తీర్ధస్నానఫలం తు యత్‌! 
గురోః పాదోదబిందోళ్ళ సహస్రాంశేన తతృలమ్‌!। 


నందు నరయ సహ(స్రాంశమగును దేవి! 8/7 


లబ్బాకులగురుం సమ్యగ్గురువేవ సమా శ్రయేత్‌ 


22 

శ్లూ।। హేతవే జగతామేవ సంసారార్లవోఎతవే | 

తే.గీ జగములకు ముఖ్యకారణంబగును గురువు, 
చెలగు సంసార జలథికి సేతువగును 
అన్ని విద్యలకును ప్రభువగునుగాదె 

శ్దాః। 

తే.గీ కమ్రగురుమూర్తియే ధ్యానకారణంబు 
ఘనగురుపదంబి పూజకు కారణంబు 
సారగురువాక్యమే మంత్రకారణంబు 

శ్చ 

తే.గి॥ ఏడు సంద్రాల వరకిల నెన్నిగలవా 
అన్ని తీర్జాల మునిగిన యట్రి ఫలమె 
ఒక్కగురుపాద జలబిందువాసగు ఫలము 

శ్లో! శివేరుష్టేగురుస్రాతా గురారుష్టే న కశ్చన 

తే.గీ; శివుడు కోపింప గురువు రక్షింపగలడు 


గురువుకోపింప కావలేడొరుడెవండు 
కాన తమకుల గురువును మానసమున 
భక్తి తనరారనాశ్రయింవంగ వలయు 88 


శ్రీ గురుగీత 22 


శ్లో మధు లుబ్చాోయథాభృంగః పుష్పాత్పుష్పాంతరంవ్రజేత్‌! 
జ్ఞానలుబ్దస్తథా శిష్యోగురో ర్లర్వంతరం(వ్రజేత్‌ || 


తే.గీ; తేనె నాశించి తుమ్మెద తిరిగి తిరిగి 
పూవునుండియు వేరొక్క పూవుజేరు 
అటులె జ్ఞానార్ధమై శిష్య డమితకాంక్ష 
గురువరునిజేరవలయును గురుని విడిచి 89 


శ్ఞో వందే గురుపద ద్వంద్వం వాజ్మనో ౬తీతగోవరం! 
శ్వేతరక్తప్రభాభిన్నం శివశక్షా ్యాత్మకం పరమ్‌॥॥ 


తే.గీ; మానసము వాక్కుమించినజ్ఞానమునకు 
కానబడు గురుపాదయుగంబునకును 
ధవళర్తక్త ప్రభాసంయుతమ్మునకును 
వందనము శివశక్తి సంబంధమునకు 90 


శో! గుకారంచ గుణాతీతం రుకారం రూపవర్లితమ్‌। 
గుణాతీత మరూపంచయోదద్యాత్సగురుస్ప్మృత:!। 


తే.గీ! అల గుకారము గుణములకందకుండు 
అదే రుకారము రూపవున కందకుండు 
ఉర్విగుణరూపములనంటకుండు నట్టి 
తత్త్వమును బోధసేయు నాతండె గురువు 91 


వ 


అత్రినే త్రళ్ళివస్పాక్షాత్‌ ద్వబాహుళశ్చ హ8: స్మ్మతః। 
యో౭౬చతుర్వదనో బ్రహ్మాశ్రీగురుః:కథితః ప్రియే! 


తే.గీ! మూడు కన్నులు లేని శంభుండటంచు 
బాహువులు రెండుగల రమాభర్తయనుచు 
నాల్గు మోములు లేనట్టి నలువయనుచు 
గురువరుని 'సంసుతింతురు గెరితనూజ! ఠి 


పత 


శ్జా॥ 


తే.గీ! 


గై 


తే,గ్‌॥ 


శ్రీ గురుగీత 


అయం మయాంజలిర్చద్దో దయాసాగర సిద్దయే! 
యదను[గ్రహతో జంతుః చిత్రసంసార ముక్తిభాక్‌!! 


ఎవ్వరి యనుగ్రహంబున నిలనరుండు 

వేగసంసార మందుండి విడువబడునా 

అట్టి మహిమలు గలుగు దయాంబురాశి! 

అంజలి ఘటింతు నీకృపనందు కొనగ 93 


శ్రీగురోః పరమం రూపం వివేక చక్షురగ్రతః। 
మందభాగ్యా న పశ్యంతి అంధాస్ప్సూర్యోదయంయథా ! 


ముందట గురూత్తముని దివ్యమూర్తియుండ 

జ్ఞాననేత్రుండు దర్శింపగలడుకాని 

కానలేరు గదా భాగ్యహీనులవని 

'సూర్యునుదయంబు నంధుండు చూడగలడె? ర 


కులానాం కులకోటీనాం తారకస్తత్ర తతక్షణాత్‌ | 
అత స్తం సద్గురుం జ్ఞాత్వాత్రికాల మభివాదయేత్‌॥ 


సద్గురుని వాక్కు విన్నంత సాధకుండె 

ఉర్వి కులజుల కులకోటి నుద్ధరించు 

ఇక్కతంబున గురువరునెరిగి భక్తి 

మూడు కాలంబులందును మైక్కవలయు ఠిధ్‌ 


15. శిష్యుని గురుభక్తి :- 


శ్ఞా॥। 


కం॥ 


శ్రీనాథచరణ ద్వంద్వంయస్యాం దిశి విరాజతే! 
తస్యాం దిశి నమస్కుర్యాత్‌ భక్త్యాప్రతిదినం ప్రియే! 


శ్రీదేశికు పాదద్వయ 

మేదెస రాజల్గుచుండు, నెంతయు, శిష్యుం 

డాదెసకు భక్తితో నభి 

వాదనమొనరింప వలయు ప్రతిదినమతివా! అ6 


శ్రీ గురుగీత 25 


శ్ఞా।। 


తే.గీ! 


కం॥ 


చం॥ 


సాష్ట్రాంగస్రణిపాతేన స్తువన్నిత్యం గురుం భజేత్‌। 
భజనాత్‌ స్థైర్య మాప్నోతి స్వస్వరూపవుయో భవేత్‌! 


సన్నిధిన్‌ సాగిలంబడి సన్నుతించి 

శ్రీగురూత్తము 'సతము భజింపవలయు 

స్టైర్యమును పొందు భజనవే సాధకుండు 

భద్రకరమగు నాత్మానుభవము పొందు 97 


దోర్చా ఫం పద్భ్యాంచ జానుభ్యా మురసాశిరసా దృశా। 
వునసా వచసా చేతి ప్రణామో ఇ_ష్ట్రాంగ ఉచ్యతే ॥। 


కరచరణ జానుయుగముల 
ఉరమును, శీర్ణ్మమ్ము, దృష్టి నుల్లము పలుకున్‌ 

గురినిల్సిమొక్కుచో నది 

పరగును సాష్టాంగ వినతి పద్ధతి యగుచున్‌ 98 


తస్మై దిశే సతత మంజులి రేషనిత్యం। 
ప్రకిష్యతాం ముఖరి తైర్మధురైః ప్రసూనైః। 
జాగర్తి యత్ర భగవాన్‌ గురుచక్రవర్తీ। 
విశ్వస్థితి ప్రయనాటకనిత్య సాక్షీ | 


జగదురు సంస్థితి ప్రళయ 'సంభృత నాటక నిత్యసాక్షియై 

తగ భగవంతుడై గురువతంసుడు తానెట మేలుగాంచి పొం 

దుగ వెలుగొందు నాదెసకు దో యిలి యొగ్గి సతంబుస్తోత్రమిం 
పుగ నొనరించుచున్‌, తగిన పువ్వుల నర్పణచేయగా వలెన్‌ 99 


ద్వి! 


తే.గీ! 


శ్రీ గురుగీత 


అభ్య స్రైఃకిము ద్తీర్టకాల విమలైర్వ్యాధి ప్రదైర్హుష్కరైః। 
ప్రాణాయామ శతైరనేక కరజై ర్హుఃఖాత్మకై ర్పుర్ణయై:ః। 
యస్మిన్నభ్యుదితే వినశ్యతి బలీవాయుస్ప్యృయం తత్‌క్ష ణాత్‌! 
ప్రాప్తం తత్సహజ స్వభావ మనిశం సేవేత వైకం గురుమ్‌॥ 


వ్యాధి దంబులు దుర్ణయంబులు, పెక్కు, 

సాధనంబుల చేతసాధ్యంబు లరయ 

కడుదుష్కరంబులు కడు దుఃఖదములు 

పుడమిప్రాణాయామములు వాని నరుడు 

చిరకాలమట నభ్యసించుట వలన 

పరిశుద్రమగు తగుస్వాంతంబు కాని 

'సహజ స్వభావంబు సాధించునెడల 

మహినింద్రియాసువుల్‌ మాయమైపోవు 

ఆమహాిస్టితి కృపనందించుచున్న 

శ్రీమహాగురుదేవు సేవింపవలయు 100 


జ్ఞానం వినా ముక్తిపదం లభ్యతే గురుభక్తి తః। 
గురోస్స్పమానతో నాన్యత్సాధనం గురుమార్షిణా మ్‌! 


జ్ఞానమదిలేకయున్నను సజ్జనునకు, 

గురువునెడ భక్తి యున్నవో దొరకు ముక్తి 

గురువరునిత్రోవనడవెడు నరునికెపుడు 

గురుసద్చశ సాధనములేదు ధరణియందు 101 


యస్మాత్‌ పరతరం నాస్తి నేతినేతీతి వై శ్రుతిః 
మనసావచసా వైవ సత్యమారాధయేద్నురుమ్‌!। 


ఇద్దికాదిద్దికాదని దృశ్యతతుల 
నన్నిటిని త్రోసి ఆపరమాత్ముడొకడె 

(శ్రేష్టము డంచు ్రుతి వివరించుచుండె 

అట్టి సత్యస్వరూపుడై అలరు గురువు 

కోరి మదొచేత మాటచే కొలువ వలయు 102 


శ్రీ గురుగిత ౭7 





శ్ఞో॥ గురోఃకృపా ప్రసాదేన బ్రహ్మవిష్ణుమహేశ్వరాః। 
సామర్ధ్య మభజస్సర్వే సృష్టిస్టిత్యన్త కర్మణి! 


తే.గీ॥ దేశికేంద్రుని సత్కృపాదీప్తివలన 
బ్రహ్మవిష్ణు మహేశ్వరస్వాములవని 
స్పష్ట సంస్థితి లయముల చేయు కొరకు 
భూరి సామర్ధ్యమును పొందినారు దేవి 103 


16. గురుని సేవించువిధము సురాదులెరుగరనుట :- 


శ్ఞో దేవ కిన్నర గంధర్వాః పితృ్వయక్షాస్తు తుంబురుః। 
మునయో ౬పినజానంతి గురుశు క్రూషణో విధిమ్‌!। 


తే.గీ అరయ పితృదేవ గంధర్వ్యయక్షవరులు 
సిద్ధచారణ కిన్నర శేఖరులును 
నారదుడు, తుంబురుడు, మునినాయకులును, 
గురువరుని కొల్పు పద్ధతి నెలుగరతివ 104 


శో తార్కికాశ్ళాందస్వా్హావ దైవజ్ఞాః కర్మఠా ప్రియే; 
లౌకికాస్తే న జానంతి గురుతత్వం నిరాకులమ్‌!। 


తే.గీ ఛాందసులు కర్మఠులు, తర్కశా న్త్రవిదులు 
జ్యోతిషులు లోకధర్మనయోన్నతులును 
తలపగనలౌకికంబయి కలతలేని 
గురువరేణ్యుని తత్త్వమ్మునెరుగలేరు 105 


శో! మహాహంకార గర్వేణ తపోవిద్యా బలేనచ। 
భ్రమంతి చాస్మిన్‌ సంసారే ఘటీ యంత్రం యథా పునః॥ 


తే.గీ! 'నెమ్మనమ్మున నిక్కు గర్భమ్ము వలన 
అలఘు విద్యాతపంబుల బలము వలన 
నరులు సంసారమున బడి తిరుగుచుంద్రు 
మాటి మాటికి 'నేతమ్ము మాౌడ్కిదేవి! 106 


26 


శ్గా॥। 


తే.గీ! 


శ్రీ గురుగీత 


యజ్ఞినో ౭౬ పినముక్తాః స్యుః నముక్తా యో గినస్తథా | 
తాపసా అపీనో ముక్తా గురుతత్వాత్పరా జ్ముఖాః! 


యాగములు చేయువారును యోగివరులు 

ముఖ్యతాపసులును బహిర్ముఖులు గాన 

గురువరుని తత్వమెరుగగా కోరకుంట 

ముక్తులెన్నడు కాలేరు భూతలమున 107 


న ముక్తాస్తు గంధర్వాః పిత యక్షాస్తు చారణాః। 
బుషయస్సిద్ధ దేవాద్యా గురుసేవా పరాజ్ముఖాః॥ 


యక్ష గంధర్వ సిద్ధ మహర్షి వరులు 

సాధ్య పితృదేవ కిన్నర చారణులును 

గురువరుని తత్త్వమెరుగగాకోరకుంట 

ముక్తులెన్నడు గార్మెల్ల భువనములను. 108 


శ్రీ గురుగీత 29 


ద్వితీయాధ్యాయము 


1. గురుధ్యాన విధానము :- 


శా 


తే.గి॥ 


తే.గి॥ 


ధ్యానం శృణు మహాదేవి 'సర్వానంద ప్రదాయకమ్‌। 
'సర్వసౌఖ్యకరంవైవ భుక్తిముక్తి ప్రదాయకమ్‌ |! 


అతివ! ఆనందదాయకమైన యదియు 

అఖిల సౌఖ్యకరంబయి అలరు నదియు 

భుక్తి ముక్తి ప్రదంబయి పౌలుచు నదియు 

నైన ధ్యానంబు గూరిచి ఆలకింపు 109 


శ్రీమత్పరం బ్రహ్మ గురుం స్మరామి! 
శ్రీమత్చ్సరం బ్రహ్మ గురుం భజామి। 
శ్రీమత్పరం బ్రహ్మ గురుం వదామి। 

శ్రీమత్పరంబ్రహ్మ గురుం నమామి॥ 


శ్రీపరటబ్రహ్మ గురువు స్మరించు చుంటి 
శ్రీ పరబ్రహ్మ గురువు భజించు చుంటి 
శ్రీ పరబ్రహ్మ గురువు వర్షించు చుంటి 
శ్రీ గురుస్వామికి జొహారు చేయుచుంటి 110 


(బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞునమూర్తిం! 
ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాది లక్ష్యమ్‌। 
ఏకం నిత్యం విమలమచలం 'సర్వధసాక్షిభూతం। 
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి॥ 


అసమానుడైన బ్రహ్మానందరూపుని 
పరమ సౌఖ్యమునిచ్చి పరగువాని 
సంపూర్ణసార సుజ్ఞాన సన్మూర్తిని 
ద్వంద్వబంధము లేక తనరువాని 
తత్తమస్యాది వాక్తతి లక్ష్యమగువాని 
ఆకాశమున కెనయ్రైనవాని 
అన్నింటి తానొక్కడై నిత్యుడగువాని 
అచలుడై విమలుడై అలరువాని 


30 


పవన మటు 


తే.గీ॥ 


శ్లో 


౧౧ 


తే.గీ॥ 


తే.గ1 


తే.గీ! 


సర్వధిసాక్షిభూతుని సదయ 'హృదయు 
భావమున కందక వెలుంగు భవ్యచరితు 
త్రిగుణ రహితుని 'సద్నురుదేవదేవు 
నాదుమది నిల్పికొల్తు ననారతంబు 


'హృదంబుజే కర్షి కముధ్య సంస్థ! 
సీంహాసనే సంస్థిత దివ్యమూర్తిమ్‌। 
ధ్యాయేద్నురుం చంద్రకళా ప్రకాశం! 
సచ్చిత్సుఖాభిష్ట్రవరం దదానమ్‌॥ 


భవ్య హృదయాబ్జ్దమున నున్న దివ్యమూర్తి 
చంద్రకళబోలు సుస్రకాశంబువాని 
'సచ్చిదానంద రూపునిచ్చావరాళి 
'నెమ్మినాసగెడు గురుని ధ్యానింపవలయు 


శ్వేతాంబర శ్వేతవిలేప పుష్పం! 
ముక్తావిభూషం ముదితం ద్వినేత్రమ్‌। 
వా మాంకపీఠ స్థిత దివ్యశక్తిం। 
మందస్మితం పూర్ణకృపా నిధానమ్‌।। 


ధవళవందన, పుష్ప వన్హ్రములదాల్చి 
ముత్యములపేరు, చిరునవ్యు మోదమెసగ 
వామ భాగానశక్తి దివ్యముగ వెలయ 
నయన యుగ్మముతో, చిరునవ్వు తోడ 
తనరు కరుణాకరు గురూత్తముని భజింతు. 


ఆనందమానందకరం ప్రసన్నం! 
జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం 
యోగీంద్ర మీడ్యం భవరోగ వైద్యం 
శ్రీమద్నురుం నిత్యమహం నమామి॥। 


శాంతుడానందుడానంద సాధకుండు 
జ్ఞానరూపవుడు స్వీయ సుజ్ఞాన యుతుడు 
వరముని నుతుండు భవరోగ వైద్యుడైన 
గురువునకు వందన మొనర్తు నిరతమేను. 


శ్రీ గురుగిత 


షషష 


షష2 


113 


షరత్త 





శ్రీ గురుగీత మ 





శా వందే గురూణాం చరణారవిందే। 


తే.గీ! 


తే.గీ! 


తే.గీ! 


'సందర్శిత స్వాత్మ సుఖావబోథే 
జనస్య యేజాంగలికాయమానే 
'సంసార హాలాహల మో'హశాంత్రై! 


ఆత్మదర్శన సౌఖ్యసమన్వితుండు 

నగుచు జనులకు విషనెద్యుడైన గురుని 

విమల పాదాంబుజముల సేవింం వలయు 

చటుల సంసార విషమోహ శాంతికొరకు షేర్‌ 


యస్మీన్‌ సృష్టిస్టితిధ్వంస ని[గ్రహాను[గ్రహాత్మకం । 
కృత్యం పంచవిధం శశ్వద్చాసతే తం గురుం భజే!। 


పార్వతీ! సృష్టి సంస్థితి ప్రయములను 

ని[గ్రహానుగ్రహములను నియత సతత 

పంచవిధ కర్మకర్తయై అంచితముగ 

నెల్లపుడు వెల్లు శ్రీ గురునేభజింతు 116 


పాదాబ్టే సర్వసంసార దావకాలానలం స్వకే। 
(బ్రహ్మరంధ్రే స్టితాంభో జమధ్యస్టం చంద్రమండలమ్‌।! 


'సర్వసంసార వనము భస్మమ్మొనర్ప 

ఘనగురుని పాదమున నుండు గద, దవాన్ని 

తద్గురూత్తము (బ్రహ్మరంధ్ర సితాబ్బ 

మధ్యమున నావ్వుగద-చంద్రమండలంబు మస 


అకారాది త్రోఖాబ్టే సహస్ర దళమండలే। 
హంసపార్భ్వ త్రికోణీ చస్మరేత్త న్మధ్యగం గురుమ్‌!। 


అల అకారాది యగు శ్రిరేఖాబ్బ్దమందు 

ఇమ్ముగ సహ(స్రదళ మండలమ్మునందు 

హంస వ్రక్కన భ్రూమధ్య మందు వెలయు 

పరమ గురువును తలపగా వలయు దేవి. షగడ6 


ష8, 


షై 


శ్లో 


తే.గీ! 


ద్వి 


వ! 


శ్రీ గురుగీట్‌ 


నిత్యం శుద్ధనిరాభాసం నిరాకారం నిరంజనమ్‌। 
నిత్యబోధం చిదానందంగురుం బ్రహ్మ నమామ్యహమ్‌॥। 


నిత్యసుజ్ఞాని, నిత్యుండు, నిర్మలుండు, 
ఘన చిదానందుడును, నిరాకార విభుడు, 

వ్రథిత వరిశుద్దుడును, నిరాభాసుడైన 

సద్దురునికేను భక్తి నంజలి ఘటింతు 119 


గురు దృష్టి ప్రభావము :- 


'సకల భువనసృష్టిః కల్పితాశేష సృష్టిః। 
నిఖిలనిగమద్చ్న్య + సతృదా క సృష్టి 
అవగుణపరమేష్టిః సతదార్ధక దృష్టః 
భవగుణపరమేష్టి। మోక్షమార్షెక దృష్టిః! 


గురు తరంబగు వస్తుకోటితో జేర్చి 

గురుదృష్టి సృష్టించు కొసరి లోకముల 

ఇది సత్పదార్ధమ్ము సృజియించుచుండు 

ఇది వేద తతులవే నెరిగింపంబడును 

ఇదియె సత్యాత్మపై నెప్పుడున్నిలుచు 

మదిలోని సంసార మమత పోద్రుంచు 

అదిగాక మృుక్తిపై ఆసక్తిపెంచు 

కదిసి ఆఘనదృష్టీ గల గురున్‌గొలుతు. 120 


సకల భువన రంగ స్టాపనా స్తంభయపష్టి। 
సకరుణరస వృష్టిః తత్త్వ్యమాలా సమిష్టి; 
సకలసమయ సృష్టిః సచ్చిదానంద దృష్టిః 
నివసతు మయి నిత్యం శ్రీగురోర్టివ్య దృష్టిః! 


ఏది జగచ్చయంబులను నిళ్ళకు కంబమొతత్త్వమాలయౌ 

నేది కృపాసుధారస సువృష్టియు నేదియొ, సర్వవేళలం 

దేది సృజించు జీవతతి నిమ్మహీ, 'సత్తును చిత్తు మోదమౌ 
నేదియొ ఆగురుస్రవరు దృష్టి వసీంచును గాక నామదిన్‌ 121 


19. 


20. 


శ్రీ గురుగిత గ్ర 


శ్లో 


తే.గీ! 


గురుని గూర్చి త్రిమూర్తులు చెప్పినది :- 


న గురోరధికం న గురోరథధికం న గురోరధికం న గురోరధికమ్‌! 
శివశాసనత:ః శివశాసనత:ః శివశాసనత।ః శివశాసనత:ః 


సద్గురుని మించునది లేదు జగతియందు 

అనుచు పలుమరు శాసించె హరుడుగాన 

శిష్యులెల్లరు గురుసేవ చేయవలయు 

అనుచు తెలిపెను సూతుండు మునులకవుడు 2122 


ఇద వేవ శివం ఇద వేవ శివం ఇద వేవ శివం ఇద వేవ శివం! 
'హరిశాసనతో హరిశాసనతో హరిశాసనతో హరిశాసనత:ః। 


గురువు మంగళరూపుడై ధరణి వెలుగు 

ననుచు పలుమరు శాసించె హరియెకాన 

శిష్యుల్నెల్లరు గురుసేవ చేయవలయు 

అనుచు తెలిపెను సూతుండు మునులకపుడు 123 


విదితం విదితం విదితం విదితం విజనం విజనం విజనం విజనం!। 
విధిశాసనతో విధిశాసనతో విధిశాసనతో విధిశాసనత:ః11 


గురువు బ్రహ్మస్వరూపుడంచెరుక కలిగె 

అనుచు పలుమరు శాసించె అజుడుకాన! 

శిష్యులెల్లరు గురుసేవ చేయవలయు 

అనుచు తెలిపెను సూతుండు మునులకపుడు గ24 


గురూపదేశ ఫలము:- 


ఏవం విధం గురుం ధ్యాత్వాజ్ఞానముత్పద్యతే స్వయం । 
తదా గురూపదేశేన ముక్తో 2_హ మితి భావయేత్‌॥ 


నిశ్చలతనిట్లు గురుని ధ్యానించు నెడల 

తనకు దానయి జ్ఞానంబు మనుజుజేరు 

అపుడు గ్గురునుపదేశంబునంది ఇంక 

తాను ముక్తుడ ననుచును తలపవవలయు. 125 


భె 


ప. 


తే.గీ! 


తే.గీ! 


తే.గ్‌! 


శ్రీ గురుగీత 


గురూపదిష్టమార్షేణ మనశ్ళుద్ధిం తు కారయేత్‌! 
అనిత్యం ఖండయేత్సర్వం యత్కించిచ్చా త్మగోచరమ్‌।! 


సద్నురూత్తము నుపదేశ సరణి వలన 

మనసు 'సంశుద్ధమయి నిల్చు మానవునకు 

తనకు కనిపించునది అనిత్యంబటంచు 

తానుపేక్షవహించుట తగును సుమ్మి! 126 


జ్షేయం సర్వం ప్రతీతంచ జ్ఞానంచ వున ఉచ్య తే। 
జ్ఞానం జ్లేయం సమం కుర్యాన్నాన్యః పంథా ద్వితీయకః।। 


దేవి విను! జ్లేయమగును ప్రతీతి యెల్ల 

మహి ప్రతీతిని దెలువును మానసంబు, 

జ్ఞానమును జ్లేయము సమానమైన వనుచు 

తలచుకంటెను మరియొక్క దారి లేదు 127 


కిమత్ర బహునోక్తేన శా న్తకో టిశత్రైరపి। 
దుర్లభా చిత్త విశ్రాంతిః వినా గురుకృపాం పరామ్‌। 


బహు విధంబుల మాటలు పలుకనేల? 

శాన్హ్రములు కోటి విన్నను జగతియందు 

సర్వజనులకు చిత్త విశ్రాంతి యెవుడు 

గురుని 'సత్కృప లేకున్న దొరక గలదె 128 


కరుణాఖడ్గపాతేన ఛిత్వా పాశాష్టకం శిశోః। 
'సమ్యగానంద జనకః సద్నురుః సో౭_భిధీయతే! 


కరుణయనియొడు వాడి ఖడ్గమున శిష్య 

తీవ్ర పాశాష్ట్రకంబు ఛేదొంచి, సరిగ 

నెవ్వరాత్మ మహానంద మీయగలరా 

అతడె సద్గురు వను పేరనవనినలరు 129 





21. 


22. 


ల్‌ 


ఆ.వె।1 


శ్రీ గురుగీత శరద్‌ 


గురునిందా దుష్పలములు ఫ్‌ 


ఏవం శ్రుత్వా మహాదేవి గురునిందాం కరోతి యః। 
'సయాతి నరకాన్‌ ఘోరాన్‌ యావచ్చంద్రదివాకరా |; 


ఇట్టు చెప్పిన సూక్తుల నెల్ల వినియు 

వరగురుని నింద చేయుచో పాపమొంది 

మనుజులతి ఘోర నరకంబు లనుభవిండత్రు 

భాస్కరుడు చంద్రుడున్నంత వరకు దేవి! 130 


గురునియెడ శిష్యుడు ్రవర్తింప వలసిన విధము :- 


యావత్కల్పాంతకో దేహ స్తావద్దేవి గురుం స్మరేత్‌ 
గురులోపో న కర్తవ్యః స్వచ్చన్దో యది వా భవేత్‌॥ 


తనువు కల్పంబు ముగిసెడు దనుక నున్న 

శ్రీ గురువు నంతవరకు స్మరింప వలయు 

స్వేచ్చమీరగ దవ్వున శిష్యుడున్న 

గురుని తలచుట మాత్రము మరువరాదు 131 


'హుంకారేణ న వక్తవ్యం ప్రాజ్ఞశిప్యైః కదాచన! 
గురోరగ్రే నవక్తవ్య మసత్యం తు కదాచన॥ 


గురువునెదుట కోపపరత హుంకృతి జేసి 


మాటలాడరాదు మరివారలె్రడు 
కల్లలాడరాదు కమలనయన! ష32 


గురుం త్వం కృత్య హుంకృత్య గురుసాన్నిధ్య భాషణః। 
అరణ్యే నిర్జ లే దేశే సంభవే ద్రహ్మరాక్షసః॥ 


నియతి విడనాడి గురువును నీవటంచు 

హుంకృతిన్‌ జేసే మాటాడు చున్న నరుడు 

జలములేని ఆరణ్య దేశమ్మునందు 

బ్రహ్మరాకస జన్మంబు వడయు నిజము 1339 


పెట్‌ 


శ్గా॥। 


తే.గీ! 


య 


తే.గ్‌॥ 


శో|| 


తే.గి॥ 


శ్రీ గురుగీత 


అద్వైతం భావయేన్నిత్యం సర్వావస్థాసు సర్వదా । 
కదాచిదపి నో కుర్యా దద్వైతం గురుసన్నిథా 


సర్వవేళల విడువక సాధకుండు 

తరుణి! భావింపవలయు నద్వైతమవని 

అయిన సద్గురు సన్నిధథియందు నెపుడు 

తగదు, తగదాచరింప నద్వైతమద్ది 134 


దృశ్యవిస్మృతి పర్యంతం కుర్యా ద్యృురుపదార్చనం। 
తాదృశస్యైవ కైవల్యం నచ తద్వ్య తిరేకిణః।! 


కాంతరో! దృశ్య విస్మృతి కలుగు వరకు 

సద్గురుని పాదపూజలు సలుప వలయు 

అట్టివానికె కైవల్యమబ్బు సుమ్మి 

అరయ తద?[తిరేకికి దొారకదద్ది 13ర్‌ 


అపి సంపూర్ణ తత్త్వజ్షో గురుత్యాగీ భవేద్యదా। 
భవత్యేవ హీ తస్యాంతకాలే విక్షేప ముత్కుటమ్‌॥। 


వూర్ణ తత్త్వాానుభవమును పొందియున్న 

గురుని గురుభక్తివీడగా గూడదెపుడు 

అటుల వీడిన సాధకుండంత్యకాల 

మందు తీవ్రంపు వికేపమొందునతివ! 136 


గురుకార్యం న లంఘేత నాష్ఫష్ట్ర్వా కార్య మాచరేత్‌। 
న హ్యుత్తిష్టేద్దశే£.నత్వా గురుసద్భావ శోభిత: 


గురుని పరమాత్మునిగ మదినరయు నతడు 

మేటి గురుకార్యము నతిక్రమింపరాదు 

గురువు నడుగక పనిచేయకూడదెపుడు 

గురుదిశకు యమొైక్కకయె లేవగూడదెచట 137 


శ్రీ గురుగీత 3౩7 


శ్ఞాః। గురాసతి స్వయం దేవి! పరేషాం తు కదాచన। 
ఉపదేశం న కుర్యాథ్జి తదా చేద్రాక్షసో భవేత్‌! 


తే.గీ! పార్వతీ! విను సద్నురు వర్యుడుండ 
నితరులకు తానె ఉపదేశమీయరాదు 
అట్టులెపుడైన చేసిన యాతడవని 
రాకుసుండగు నిక్కమో రాజవదన! 138 


శ్యా న గురోరాశ్రమే కుర్యాద్దుష్పానం పరిసర్పణం। 
దీక్షా వ్యాఖ్యా ప్రభుత్వాది గురోరాజ్ఞాం న కారయేత్‌! 


తే.గీ! గురువరుని యాశ్రమంబున తిరుగరాదు 
శిష్యుడే చెడుపానంబు చేయరాదు 
వ్యాఖ్య దికాధికారాలు పనికిరావు 
గురుని యాజ్ఞ చేయింపరాదొరుల చేత 139 


శ్ఞో॥ నోపాతశ్రయం చ పర్యంకం నచ పాదప్రసారణం! 
నాంగ భోగాదికం కుర్యాన్న లీలా మపరామపి!॥! 


తే.గీ ఆనుకొనర్గాదు గురుదేవునా శ్రమమున 
పండుకొనరాదు మంచాన, పరుపుమీద 
పాదములు సాచుకొనరాదు, పరులచేత 
తన తనూసేవ చేయించుకొనగరాదు, 
అచట నేక్రీడయును శిష్యుడాడరాదు. 140 


శ్లో; గురూణాం సదసద్వాపి యదుక్తం తన్నలంఘయేత్‌ | 
కుర్వన్నాజ్ఞాం దివారాత్రౌ దాసవన్నివసేద్నురా || 


తే.గీ! మంచి యిది చెడ్డ్దయనెడు విమర్శమాని 
దేశికుని యాజ్ఞపాటించి తీరవలయు 
దేయిపవలును దాసుని రితి కొలిచి 
పరమ గురుకృప శిష్యుడు వడయవలయు సతర 


ఇ8 


శ్శా।। 


తే.గీ! 


తే.గీ! 


శో 





శ్రీ గురుగీత 
అదత్తం న గురో ర వ్యముపభుంజీత క్షర్లిచిత్‌। 
దత్తంచరంకవ ద్రాహ్యం ప్రాణో ఇప్యే తేన లభ్యతే! 


గురువాసంగక యుండిన గురుధనమ్ము 
అనుభవింపగరాదు చేకొనుచునెపుడు 
శిష్యుడు శరీరమిందు రక్షించుకొనగ 
దాసునటుగొనవలె గురుదత్తధనము 142 


పాదుకాసన శయ్యాది గురుణా యదభీష్టితమ్‌ 
నమస్కుర్విత తత్సర్వం పాదాభ్యాం న స్పృశేత్‌ క్వచిత్‌! 


గురువునకు నెంతయో ప్రీతికరములైన 

పాదుకాసన శయ్యాది వస్తువులకు 

జోహరులొనర్పవలయు శిష్యండు భక్తి 

పాదముల తాకగారాదు వానినెచట 1త3 


గచ్చతః పృష్టతో గచ్చేత్‌ గురుచ్చాయాం న లంఘయేత్‌! 
నోల్చ్బణం ధారయేద్వేషం నాలంకారాం స్తతోల్చణాన్‌!। 


గురువునడువగ తావెన్క నరుగ వలయు 

తనగురుని నీడ శిష్యుండు దాటరాదు 

అతిశయమ్ముగ 'వేషమ్ము, అతిశయముగ 

భూషళ౯ుంబులు దాల్చుటెప్ప్తుడును తగదు స్త్తడ్త 


గురు నిందాకరం దృష్ట్వా ధావయేదథ వాసయేత్‌। 
స్థానం వా తత్పరిత్యాజ్యం జిహ్వాచ్చేదాకమో యది।। 


తే.గీ పరమ గురునింద చేసెడు వాని నాల్క 


ఖండనము సేయవలె నట్టుగాని యెడల 

తరుమవలె, లేక వేరొక్క తావునందు 

జేర్చవలె, లేక తానివసించు స్థలము 

శిష్యుడే వీడవలయును శీఘ్రముగను 145 





శ్రీ గురుగీత 29 
శో! నోచ్చిష్టం కస్యచిద్దేయం గురోరాజ్ఞాం నచత్యజేత్‌। 
కృత్స్న ముచ్చిష్ట మాదాయ హవిర్వత్‌ భక్షయేత్స్వయమ్‌!! 


ఆ.వె! గురుని యాజ్ఞబడసి గురుభుక్తశేషంబు 
శిష్య డొరులకింత చేరనీక 
శ్రద్ధ మీరదాని సంగ్రహించి భుజింప 
దగు ప్రసాదమనుచు తాదలంచి 146 


శ్లో నాన్సతం నాప్రియంవైవ న గర్వం నాపీ వా బహు! 
న నియోగ పరం బ్రూయా ద్నురోరాజ్ఞాం విభావయేత్‌ || 


తే.గీ! గురువరేణ్యుని సన్నిధి గరువ మూని 
అప్రియంబులసత్యంబు లాడరాదు 
ఎక్కువగ పల్కరాదాజ్ఞ తీయరాదు 
శిరమునందాల్పవలయు సద్నరుని యాజ్ఞ 147 


శ్ఞో॥ ప్రబో! దేవకులేశానాం స్వామి న్రాజన్‌ కులేశ్వర। 
ఇతిసంబోధనై ర్చీతో గురుభావేన సర్వదా! 


తే.గీ దేవ వర్లేశ్వరప్రభూ! దివ్యచరిత! 
స్వామి! కులపతి! స్వ ప్రకాశస్వరూవ! 
అనెడు సంబోధనంబుల ననుదినంబు 
వెలయు గురుసన్నిధిన్‌ భీతి మెలగ వలయు 148 


23. గురు, సురల శాప పరిణామము ;= 


శ్ఞో॥ మునిభిః పన్నగై ర్వాపి సురైర్వా శాపీతో యది! 
కాలమృళత్యు భయాద్వాపి గురు స్పంత్రాతి పార్వతి! 


ఆ.వె! మునులవేత నాగ ముఖ్యులవేతను 
'సకల సురలచేత శాపమొంది 
కాల మృత్యుఖభీతి కంపించు శిష్యుని 
గురువు కావగలడు సరసి జూక్షి! ష4త9 


శ్తగ శ్రీ గురుగిత 


శ్ఞో॥ అశక్తాహ్‌ సురాద్యాళ్ళ హ్యశక్త్షా మునయ స్తథా! 
గురుశాపోపపన్నస్య రక్షణాయ చ కుత్రచిత్‌! 


ఆ.వె! గురుని శాపమొంది పరితపించెడు వాని 
సాధ్యసిద్ధ గరుడ చారణులును 
ఘోరతపము చేసి పేరుగాంచిన మునుల్‌ 
రక్షసీయలేరు రాజవదన! 150 


శ్ఞో॥ మంత్రరాజ మిదం దేవి గురు రిత్యక్షర ద్వయమ్‌। 
స్మృతి వేద పురాణానాం సారమేవ న 'సంశయః॥ 


ఆ.వె! గురుపదమ్మునందు కొమరారు చుండిన 
అక్షరద్వయంబె అఖిల మంత్ర 
రాజ మగును, స్మృతి పురాణాలు వేదంబు 
తెరుగజెప్పు సారమిదియె దేవి! 1ర్‌1 


24. సన్యాసీ లక్షణములు :- 


శ్లో సత్కార మానపూజార్ధం దండకాషాయ ధారణః। 
స 'సన్న్యాసీ న వక్తవ్యః సన్నాాసీ జ్ఞానతత్పరః।॥। 


తే.గీ! భూరి సత్కార గౌరవ వూజలంద 
దండకాషాయ వన్హ్రముల్‌ దాల్బునేని 
అతడు సనా్యాసియనుటకు నర్హుడగునె? 
జ్ఞాన తత్పరుడమల సన్యాసియగును 152 


శో విజానంతి మహావాక్యం గురోశ్చరణ సేవయా । 
తేవై 'సన్నా్యాసినః ప్రోక్తా ఇతరే వేషధారిణ:ః॥। 


తే.గీ! గురుని పదసేవ సేయుచు పరమభక్తి 
వర మవావాక్యముల భావ మెరుగువారె 
అవని నిక్కంపు సన్యాసులగుదురెపుడు 
తక్కువార్నెల్లరును వేషధారులతివ! 153 


శ్రీ గురుగీత త్త 
శ్లో నిత్యం బ్రహ్మ నిరాకారం నిర్షణం బోధయేత్ప్సరం। 
భాసయ(న్చహ్మభావం చ దీపో దీపాంతరం యథా! 


తే.గీ! బ్రహ్మభావంబు భావించి భవ్యరీతి 
నిర్షణుడు రూపరహితుండు నిత్యుడైన 
(బ్రహ్మమును గూర్చి బోధింపవలయు దివ్వె 
అన్యదిపము వెలిగించునట్లు దేవి! 154 


25. శిష్యుడు స్వరూపజ్ఞతను పొందుట :;- 


శ్ఞో గురుప్రసాదత:ః స్వాత్మన్యాత్మారామ నిరీక్షణాత్‌ | 
సమతా మ్యుక్తిమార్షేణ స్వాత్మజ్ఞానం ప్రవర్త తే॥ 


తే.గీ సుదతి! బ్రహ్మంబు 6 దనయందు జూడగలడు 
గురుని కృషముక్తి మార్గమై పరగువేద 
వాక్య భావ విచారణ వలన నరుడు 
స్వస్వరూవజ్ఞతను మరి సమతనొందు 155 


26. ధ్యానింప దగిన సద్గురువర్యుడు :- 


శ్ఞో। ఆబ్రహ్మస్తంబపర్యంతం పరమాత్మ స్వరూపకమ్‌। 
స్థావరం జంగమంవైవ ప్రణమామి జగన్మయమ్‌॥। 


తే.గీ బ్రహ్మమొదలుగ పూచికవరకు నున్న 
జంగమస్థావరాత్మక జగతియందు 
రూఢి నిండిన పరమాత్మరూవునకును 
మహితునకు నేను భక్తి నమస్కరింతు 156 


శ్లో; వందేఇహం సచ్చిదానందం భావాతీతం జగద్గురుమ్‌ । 
నిత్యం పూర్ణం నిరాకారం నిర్గణం స్వాత్మసంస్థతమ్‌॥! 


ఆ.వె! సచ్చిదానందుడును స్వాత్మ సంస్థితుండు 
భావములకు నతీతుండు బంధురుండు 
నిత్యుడును రూప రహితుండు నిర్గణుండు 
పూర్ణుడైన జగద్గురువును భజింతు 157 


ద్తణ్ణు 


శ్దో॥। 


తే.గీ! 


తే.గీ! 


శో 


తే.గి! 


శ్రీ గురుగీత 





పరాత్చరతరం ధ్యాయేన్నిత్య మానంద కారకం। 
హృదయాకాశ మధ్యస్థం శుద్దస్ఫటిక సన్నిభమ్‌! 


బుద్ధి గుహయందు మిక్కిలి పొలుచు వాని 

పుడమి అమలంవు స్ఫటికంబు బోలు వాని 
ఆత్మకానందమొసగుచు నలరు వాని 

నిత్యమును శ్రేష్టతముని ధ్యానింపం వలయు 156 


సృటికే స్పాటికం రూపం దరృణే దర్పణో యభథా। 
తథా౬_.౬.త్మని చిదాకారమానందం సోళిహ మిత్యుతః॥। 


ఎటుల స్ఫటికంబు సృటికమందేకమగునా 

ఎటుల అద్దంబు నందద్దమేకమగునాొ 

అటుల చిన్మయుడానందుడైన బ్రహ్మ 

మాత్మలో దోచుచో తానె ఆతడనెడు 

అనుభవము కల్లు గురుని వాక్యంబు వలన 159 


అంగుష్టమాత్రం పురుషం ధ్యాయేచ్చ చిన్న్మయం హృది! 
తత్ర స్ఫురతి యో భావః శృణు తత్కథయామి తే॥ 


చిన్మయుని బుద్ధి గుహయందు చెలగు పురుషు 

నిష్ట అంగుష్ట మాత్రు ధ్యానింప వలయు 

దాని వలన స్ఫురించెడు తలవదేదొా 

ఆలియ జేసెద నీకిదే దేవి వినుము 160 


అజో౭_హ మవురోఇ_హం చ అనాదినిధనోహ్యహం। 
అవికారశ్చిదానందో హ్యణీయాన్మహతో మహాన్‌! 


జనన మరణాలు నాద్యంత 'సంగతులును 

మార్పులేవియు లేని చిన్మయుడనిదిగా 

అణువు నణువున నధికుల నధికతముడ 

నేననెడు భావ ముదయించు నీరజాకి! 161 


శ్రీ గురుగీత . త్త 


శా 


తే.గీ! 


అపూర్వ మపరం నిత్యం స్వయంజ్యోతి ర్నిరా మయం । 
విరజం పరమాకాశం ధ్రువమానంద మవ్యయమ్‌॥। 


వ్యాధి రహీతుండు సుస్టిరుడవ్యయుండు 

ముందు వెనుకలు లేని ఆనందమయుడు 

నిత్యుడతడు స్వయం జ్యోతి నిర్షణుండు 

గగన భిన్నుండు దోష నిగ్రహుడటంచు 

కలుగు నాత్మాను భవమది గౌరి వినుము. 162 


అగోచరం తథా 2_.గమ్యం నామరూప వివర్టితం! 
నిశ్శబ్దం తు విజానీయా త్స్వభావా ద్ర్రహ్మ పార్వతి! 


పార్వతీదేవి! ఆ పరబ్రహ్మమరయ 

కానరానిది పొందగారాని దెపుడు 

పేరు రూపును లేకయే వెలయు నదియు 

శబ్దరహిత 'స్వభావమై జగతి యందు 

పరగునట్రిదటంచు నివెరుగవలయు 163 


యథా గంధస్వభావత్వం కర్పూరకుసుమాదిషు। 
శీతోష్టత్వ స్వభావత్వం తథా బ్రహ్మణి శాశ్వతవమ్‌।! 


అవని కర్పూర కుసుమాదులందు తావి 

చల్లదన, మగ్ని నుష్టత సహజమగుచు 

ఎటుల నుండునొ అట్టులే యెసగు చుండు 

బ్రహ్మమందును శాశ్వతత్వమ్ము దేవి! 164 


యథా నిజస్వభావేన కుండలే కటకాదయ:ః 
సువర్ల త్వేన తిష్టంతి తథా £.హం (బ్రహ్మ శాశ్వతమ్‌॥। 


కర్ణభూషణములు, 'హస్తకంకణములు 

'సహజముగ నెట్టులెప్పుడు స్వర్షమయము 

లగుచు తనరారు చుండునో అటులె సహజ 

శాశళ్యతత్వాన బ్రహ్మంబు జగతి వెలయు 165 


త్తీశ్త శ్రీ గురుగీత 
శ్ఞో;; స్వయం తథా విదో భూత్వా స్థాతవ్యం యత్రకుత్రచిత్‌ | 
కీదో భృంగ ఇవ ధ్యానాద్యథా భవతి తాదృశః।। 


తే.గీ! భృంగమును పుర్వు ధ్యానించి భృంగమయిన 
యటులె బ్రహ్మంబు ధ్యానించి నంతతాను 
బ్రహ్మమగు పిమ్మట నతండు పంకజాక్షి! 
తగిన తావున నివసింపదగును దేవి 166 


శో! గురుధ్యానం తథా కృత్వా స్వయం బ్రహ్మవమయో భవేత్‌! 
పిండేపదే తథా రూపే ముక్తాస్తి నాత్ర సంశయః॥ 


తే.గీ! నిత్యమట్టుల గురుని ధ్యానించునేని 
తాను (బ్రహ్మ మయుండయి తనరగలడు 
పిండపద రూపముల నుండి విడువ బడుదు 
రట్టి వారలు నిస్టంశయముగ దేవి! 167 


27. పిండ, పద, రూప, రూపొతీత శబ్ద వివరణ :- 
శ్రీ పార్వత్యువాచ : 


శ్లో పిండంకిం తు మహాదేవ పదంకిం 'సముదాహృతం। 
రూపాతీతం చ రూపం కిం ఏతదాఖ్యాహి శంకర!॥। 
వ॥ పార్వతీదేవి ఇట్లు పలికను. 


తే.గీ; నాగభూషణ! పిండమనంగ నేమి? 
పదమనగనేమి? రూపశబ్దంబదేమి ఇ 
అభవ! ఈశ! రూపాతీత మనగనేమి? 
విశదముగ తెల్చుమా నాకు విశ్వనాథ! 168 


శ్రీ మహాదేవ ఉవాచ:- 


శో పిండం కుండలినీ శక్తి; పదం 'హంస ముదాహృతమ్‌। 
రూపం బిందు రితి జ్లేయం రూపాొతీతం నిరంజనమ్‌॥ 


వ॥ _ శ్రీ మహాదేవుడు ఇట్లు పలికెను. 


తే.గీ॥ వెలది కుండలినీ శక్తి పిండమగును 
పదమనగ హంస కాఖ్యయృై పరగుచుండు 
రూపమన బిందు వనుటకు రూఢికలదు 
(బ్రహ్మమునకు రూపొతీత పదము చెల్లు 169 


శ్రీ గురుగీత త్తే 


శ్గో॥। పిండేముక్తాః పదేముక్తా రూపేముక్తా వరాననే। 
రూపాతీతే తుయే ముక్తా స్తే ముక్షా నాత్రసంశయః॥! 


తే.గీ! మొనసి కుండలినీశక్తి దనరువారు 
హంసతత్వముపాసించు నట్టివారు 
నియతి బ్రహ్మంబు పయి బుద్ధి నిలుపు వారు 
ముక్తులే, గాని ముఖ్యులు ముక్తులందు 
వస్తుసువిచారణ యొనర్చువారె దేవి! 170 


శో గురుధ్యానేనైవ నిత్యం దేహీ బ్రహ్మవమయో భవేత్‌। 
స్థితశ్చయత్ర కుత్రాపి ముక్తో౭౬సౌ నాత్ర సంశయః।॥ 


తే.గీ! అనిశమొనరించు సద్గురు ధ్యానముననె 
'బ్రహ్మమయుడయి శిష్యండు వసుధవెలయు 
ఇచ్చవచ్చిన యెడ వసియించుచున్న 
అతడు ముక్తుండె యగు సంశయంబు లేదు క/4 


28. భగవంతుని షడ్డుణములు ఫా 


శ్ఞో।। జ్ఞానం వైరాగ్య మైశ్వర్యం యళర్షీస్టుముదాహృుతం। 
షడ్లుభైశ్వర్యయుక్షో హి భగవాన్‌ శ్రీగురుః ప్రియే! 


తే.గీ జ్ఞానవైరాగ్యములు, మహైశ్వర్యమధిక 
యశము, 'సంవద, తన రూపమనెడు నిట్టి 
ఆరు గుణములతో గూడి అన్నియెడల 
పొలుచు భగవంతుడే గురుమూర్తి దేవి! 172 


29. (బ్రహ్మజ్ఞాని లక్షణములు ;- 


శ్లో గురుళ్ళివో గురుర్దేవో గురుర్చంధు శ్ళరిరిణాం। 
గురురాత్మాగురుర్దివో గురో రన్యన్నవిద్యతే | 


తే.గి॥ గురువె వరమిచ్చు దేవుండు, గురువె శివుడు “₹ 
జీవకోటికి బంధువు శ్రీగురుండె 
గురువె ఆత్మయు ప్రాణంబు గురువెయగును 
గురు వరుని కంటె అన్యంబు ధరణిలేదు. 173 


4 శ్రీ గురుగీత 


శ్లో; ఏకాకీ నిస్పృహ శ్యాన్తల్టింతాసూయా వివర్టితః। 
బాల్యభావేన యో భాతి బ్రహ్మజ్ఞానీస ఉచ్యతే ॥! 


తే.గ| శాంతుడగుచు, నసూయయు, చింతలేక 
వాంఛలే లేక బాల భావంబు తోడ 
ఒంటరిగ నెట్లొ జీవించుచున్నవాని 
అవని యందు (బ్రహ్మజ్ఞూని యందు రతివ క. 


30. వేదశా న్హ, మంత్ర, మతాదుల వలన సౌఖ్యములేదనుట :- 


శ్లో; నసుఖం వేదశా స్రీషు న సుఖం మంత్రయంధత్రకే। 
గురోః ప్రసాదాదన్యత్ర సుఖం నాస్తి మహీతలే! 


తే.గీ! రాదు సుఖమింత వేదశా న్హ ముల వలన 
రాదు సుఖమింత మంత్రయంత్రముల వలన 
గురువరునను[గ్రహము దక్క ధరణియందు 
ఇతర మేదియు సౌఖ్యంబు నీయలేదు 175 


శ్లో॥ చార్వాక వైష్ణవవతే సుఖం ప్రాభాకరే న హీ। 
గురోః పాదాంతికే యద్వత్‌ సుఖం వేదాంత సమ్మతమ్‌। 


తే.గీ॥ గురుని సన్నిధి జరగెడు పరమ వస్తు 
'సద్విచారణ చేగల్లు సౌఖ్యమెపుడు 
వచ్చునే వైష్ణవమున చార్వాకమునను 
వచ్చునే పూర్వమీమాంస వలనదేవి! 176 


31. మౌనిపొందు సౌఖ్యమింద్రాదులకు లభింపదనుట :- 


శో॥ న తత్‌ సుఖం సురేంద్రస్య న సుఖం చక్రవర్తినాం। 
యత్సుఖం వీతరాగస్య మునే రేకాంతవాసినః॥ 


తే.గీ దృశ్య్వముల యందు నాస్తక్తి ఏమిలేక 
పృథివి నేకాంతమందు జీవించు మౌని 
పొందు సౌఖ్యమ్ము నింతయు పొందలేరు 
చక్రవర్తులు, నింద్రుండు సరసిజాక్షి! 177 





శ్రీ గురుగీత శ 


శ్ఞో నిత్యం బ్రహ్మరసం పీత్వా తృపో యః పరమాత్మని! 
ఇంద్రం చ మన్యతే రంకం నృపాణాం తత్ర కా కథా! 


తే.గీ! బ్రహ్మరసమును నిత్యంబు త్రాగి త్రాగి 
తానె తనయందు తృప్పుడై తనరువాని 
యెదుట నింద్రుండు లెక్కకునేమిరాడు 
కీతిపతుల మాట యికనేల చెప్పవలయు 178 


32. గురువాక్య ఫలము :- 


శ్ఞో యతః పరమ కైవల్యం గురుమార్షేణ వై భవేత్‌! 
గురుభక్తి రతః కార్యా సర్వదా మోక్షకాంక్షిభిః।। 


తే.గీ సద్గురుని వాక్యమున వచ్చు జ్ఞానముననె 
పరమ కైవల్యమును నరుల్‌పడయ గలరు 
కాన మోక్షమునందాస గల్గువారు 
భక్తి గురువర్యు సేవింప వలయు 'సతము 179 


శ్ఞో॥ ఏకఏవాద్వితీయో౬.హం గురువాక్యేన నిశ్చితః। 
ఏవమభ్యస్యతా నిత్యం న సేవం వై వనాంతరమ్‌॥। 


తే.గీ॥ దేశికుని వాక్సమున నద్వితీయ మేక 
మైన బ్రహ్మంబు నేనని ఆత్మనెరిగి 
అనిశ మభ్యాస మొనరించు నట్టివారు 
వనమునకు జేర వలసిన పనియెలేదు. 1860 


శ్ఞో। అభ్యాసాన్నిమిషేజై వ సమాధి మధిగచ్చతి! 
ఆజన్మ జనితం పాపం తత్‌ క్షణాదేవ నశ్యతి।। 


తే.గీ! నియతి నభ్యాస మొనరింప నిమిషముననె 
మగ్నుడగును సమాధి, 'సమాధివలన 
పుట్టినప్పటి నుండియు పొందియున్న 
పాపమంతయు నశియించు పంకజాకి! 181 


శం శ్రీ గురుగీత 
33. నిరాకారుని ధ్యానించుట కష్టము వా 


శ్ఞో కిమావాహన మవ్యక్తే వ్యాపకే కిం విసర్జనమ్‌। 
అమూర్తే చ కథం పూజా కథం ధ్యానం నిరామయమ్‌॥ 


తే.గీ పడతి! కనరాని వానికావాహనంబు, 
జగతిలో వ్యాప్తునకును విసర్టనంబు 
మూర్తియేలేని వానికి పూజలెటుల 
చేయనగును? నిరాధారు చిత్తమందు 
సంతతంబును ధ్యానింప శక్యమగునె? 182 


34. గురువే త్రిమూర్తుల విధులు నిర్వహించును :- 


శ్ఞో॥ గురుర్విష్టు స్పృత్త్వమయో రాజస శ్చతురాననః। 
తామసో రుద్రరూపేణ సృజత్యవతి హన్లిచ |! 


తే.గీ! గురువు సృష్టి స్టితలయాల వరుస జేయ 
రాజ సుండయి వర్తిల్లు బ్రహ్మయగును 
విమల సాత్వికుడైనట్టి విష్ణువగును 
ఉర్వి తామసుడయి మించు ఉ(గ్రుడగును 183 


35. సాధకుని సమత్వము :- 


శ్ఞో।; స్వయం బ్రహ్మమయో భూత్వా తత్పరం చావలోకయేత్‌ 
పరాత్పరతరం నాన్యత్‌ సర్వగం తన్నిరామయమ్‌ ॥ 


తే.గ॥ బ్రహ్మ్హమయుడయి తనయందు పరులయందు 
బ్రహ్మమును తాను వీక్షింంవలయు నరుడు 
అఖిలమయము నిరామయమయి వెలుంగు 
(బ్రహ్మమున కేదియును సాటిరాదు దేవి! 184 


శో॥ వ ప్రాష్మ సర్వసంగ వివర్షితః 
ఎకాక నిస్ప్రుహ శ్యాన్త న్థాతవ్యం తత్ర్రసాదతః॥ 


తే.గీ॥ గురుని సత్కృప బ్రహ్మంబు నరసి తాను 
'సర్వసంగంబు వర్టించి శాంతుడగుచు 
కోరికలు మానసంబున చేరనీక 
వృథ్వినేకాకి యగుచు జీవింప వలయు 185 


శ్రీగురుగీత 


శ్ఞో। లబ్బం వా౭_థ న లబ్బం వా స్వల్పం వా బహుళం తథా! 
నిష్కామేనై వ భోక్తవ్యం సదా సంతుష్టమానసః।। 


తే.గీ దొరకనప్పుడు మనసున దుఃఖ పడక 
దొరికినది స్వల్బమైనను దొడ్డదైన 
పూర్ణ నిర్మల నిష్కామమున సతంబు 
తాను గొనవలె సంతుష్ట మానసమున 286 


36. ముక్తుని లక్షణము :- 


శ్లో సర్వజ్ఞ పదమిత్యాహు ర్లేహీ సర్వమయో భువి! 
'సదా£౬౬.నందః సదాశాంతో రమతే యత్ర కుత్రచిత్‌। 


తే.గీ! అంతటను నిండీియుండు (బ్రహ్మమును తానె 
అని యెరిగి శాంతుడానందుడగుచు సతము 
నిచ్చ వచ్చిన తావుననే వసించు 
నరుని 'సర్వజ్ఞుడందురు థధరణియందు 187 


శ్ఞో। యఖతైవ తిస్టతే సోపి సదేశః పుణ్యభాజనః। 
ముక్తస్య లక్షణం దేవి తవా (గ్రే కథితం వుుయా॥ 


తే.గ॥ ఎవరు నివసింప ఆదేశమెంతయేని 
వుణ్యభాజన మయి కడు పొగడబడునా 
అట్టి ముక్తుని లక్షణ మమల చరిత! 
నేను దెలిపితి నియ్యెడ నీకుదేవి! 188 


౩7. జ్ఞానరహితుని పూజాదులు వ్యర్ధమగుట :- 


శః ఉపదేశ స్త్వయం దేవి గురుమార్షేణ ముక్తిదః। 
గురుభక్తి తథా 2_త్యంతా కర్తవ్యా వై మనీషేభిః॥ 


తే.గ॥ సద్గురు డొసంగు నుపదేశ సరణి వలన 
ముక్తిదంబగు జ్ఞానంబు పొందవచ్చు 
వినయ భావంబు మీర వివేకి యెవుడు 
శ్రీ గురూత్తము శుశ్రూషచేయ వలయు 189 


శం 


శ్జో॥ 


తే.గీ॥ 


తే.గీ! 


తే.గీ! 


తే.గ॥ 


శ్రి గురుగత 


నిత్యయుక్తాశ్రయ స్పర్వవేదకృత్సర్వ వేదకృత్‌ | 
స్వపర జ్ఞానదాతా చ తం వందే గురు మీశ్వరమ్‌।। 


నిత్య మీశ్వరునందుతా నిలుచువాడు 

దివ్య 'వేదవేదార్థాల తెల్పువాడు 

'స్వపరమాత్ముని జ్ఞానమొసంగువాడు 

నగు గురు బ్రహ్మమునకు జోహారొనర్హు 190 


యద్యప్యధితా నిగమా ష్షడంగా ఆగమాః ప్రియే! 
అధ్యాత్మాదీని శాస్త్రాణి జ్ఞానం నాస్తి గురుం వినా॥ 


ఆగమంబుల, వేద షడంగములను, 

జగతి దనరారు అధ్యాత్మశా స్త్రములను, 

శ్రద్ధతో నభ్యసించిన జనులైన 

గురువులేకున్న జ్ఞానంబు దొరకబోదు 191 


శివపూజా రతోవాఇ_పీ విష్ణుపూజారతో ఇ.థవా। 
గురుతత్త్వ విహీనశ్చేత్తత్సర్వం వ్యర్థ వేవహి।। 


శివుని పూజలు నిరతితో చేయుచున్న 

విష్ణువూజలు శద్ధగావించుచున్న 

సద్నురుని తత్త్వమైన సుజ్ఞానమద్ది 

పడయకుండిన సర్వంబు వ్యర్థమగును 192 


శివస్వరూప మజ్ఞాత్వా శివపూజా కృతా యది। 
సాపూజా నామమాత్రం స్యాచ్చిత్రదీప ఇవ ప్రియే॥ 


మెలకువ శివస్వరూపంబు తెలిసికొ నక 

శివుని పూజ సతంబును చేయునేని 

ఫలకమున నున్న చిత్రదిపంబు పగిది 

నామ మాత్రంబెయగునది నగ కుమారి! 193 


శ్రీ గురుగీత రో 


శ్లో! 


తే.గీ! 


సర్వంస్యాత్సఫలం కర్మ గురుదీకా ప్రభావతః। 
గురులాభాత్సర్వలాభో గురుహీనస్తు బాలిశః॥ 


వరగురూత్తము దీక్షా ప్రభావముననె 

అఖిల కర్మలు సఫలంబులగును సర్వ 

లాభములు కల్ను సద్నురు లాభమునను 

గురునిజేరనివాడు మూర్భండు దేవి! 19. 


3౩6. ముక్తుని లక౯ణుము ;- 


హా. 


తే.గీ! 


గురుహీనః పశుః కీటః పతంగో వక్తుమ్నర్లతి। 
శివరూపం స్వరూపం చ న జానాతి యత స్ప్వ్వయమ్‌।! 


గురువరునివేత జ్ఞానంబు గొనక తానె 

ఈశ్వరుని రూపు తనరూపు నెరుగలేడు 

పశువనుచు, కీటకమ్మని, పకషియనుచు 

అట్టివానిని పిలుచుట యృర్ణమగును 195 


38. సద్గురువు నాశ్రయించుట ;- 


హే 


తే.గీ! 


తస్మాత్సర్వప్రయత్నేన సర్వసంగ వివర్షిత:ః। 
విహాయ శాస్త జాలాని గురుమేవ సమాశ్రయేత్‌ | 


'సర్వవస్తువులందు నాసక్తి వీడి 

తనకు నందగరాని శా న్హ్రముల వీడి 

సర్వవిధముల యత్నంబు సలిపి నరుడు 

వరగురువునా శ్రయింపగా వలయు దేవి 196 


నిరస్త సర్వసందేహో ఏకీకృత్య సుదర్శనం । 
రహస్యం యో దర్శ్మయతి భజామి గురుమీశ్వరమ్‌ |! 


సర్వ సందేహముల మాని, స్వపర బుధ్ధి 

'సమయజేసి, అభేద సుజ్ఞాన మొసగి, 

అత్మపరమాత్మ సంబంధమగు రహస్య 

మెల్ల డెలిపెడు గురుదేవునే భజింతు 29 


52 


39. వేషధారి యగు గురువు :- 


శ్జో॥ 


తే.గీ! 


తే.గీ! 


జ్ఞానహనో గురుస్త్యాజ్యో మిథ్యావాదీ విడంబకః। 
స్వవిశ్రాంతిం న జానాతి పరశాంతిం కరోతి కిమ్‌! 


జ్ఞూనమొందక, బాహ్యవేషంబు దాల్చి 

వదరు గురువును విడువంగ వలయు నరులు 

తనదు విశ్రాంతి తత్త్వమ్ము గనని యజ్ఞ 

డన్యులకు శాంతి వేకూర్చ నర్హుడగునె? 108 


శిలాయాః కింపరం జ్ఞానం శిలాసంఘ ప్రతారణే। 
స్వయం తర్హుం న జానాతి పరం నిస్తారయేత్కథమ్‌ 


తలప తత్త్వమెరుంగని శిలకునెట్ను 

శిలల చయమును దాటింప చేతనగును? 

తానె తరియించు టెరుగని తత్త్వరహితు 

డెట్లు పరులను దాటించు? నిందువదన! 199 


న వందనీయా స్తే కష్టం దర్శనా ద్రాంతికారకాః। 
వర్ణ యే త్తాన్సరూన్‌ దూరే ధీరస్యతు సమా శ్రయేత్‌। 


కాంచినంతనె భ్రాంతిని కలుగజేయు 

గురువులకు వందనము సేయగూడదెపుడు 

వడీగ వారిని దవ్వున విడిచి నరులు 

వరగురువునాశ్రయింపగా వలయు దేవి! 200 


పాషండినః పాపరతా నాస్తికా భేదబుద్ధయః। 
స్త్రీలంపటా దురాచారాః కృతఘ్నా బకవృత్తయః।॥। 


వేదబాహ్యులు, నురుపాపవృత్తి నరులు, 

నాస్తికులు, భేదబుద్ధితో నడచువారు, 

స్రీప్రసక్తులు, నడవడి చెడినవారు, 

ధరకృతఘ్నులు, మరి బకధ్యానపరులు 

నయిన గురువుల విడనాడుట్ట్లమగును 201 





శ్రీ గురుగీత 53 





శ్జో॥। 


తే.గీ! 





కర్మభ్రష్టాః కమానపష్టా నింద్యతర్రైశ్చవాదినః। 
కామినః క్రోధిన్హైవ హిం్రా శ్చండా ళ్ళతా స్తథా! 


ఉత్తమ క్రియ విడనాడి, ఓర్పువీడి 

వదలక కుతర్కమును బూని వాదులాడు 

గురుల హింసక కాముక క్రోధనులను 

కుత్సితుల, చండ చిత్తుల కొలువరాదు 202 


జ్ఞానలుప్తా న కర్తవ్యా మహాపాపాస్తథా ప్రియే! 
ఏభ్యో భిన్నో గురుస్పేవ్య ఏక భక్తా విచార్యచ॥ 


జ్ఞానహీనుల మరి పాపసంగతులను 

గురువులుగ నెన్నుకొనరాదు సరసిజాక్షి! 

వీరికంటెను భిన్నుడై వెలయు గురుని 

నిల విచారించి భక్తితో కొలువ వలయు 203 


40. సద్గురు లక్షణములు :- 


శ్జో॥ 


తే.గీ! 


చ! 


శిష్యాదన్యత్ర దేవేశి న వదేద్యస్య కస్యచిత్‌! 
నరాణాంచ ఫలప్రాప్లొ భక్తి రేవ హీ కారణమ్‌!। 


శిష్యలకు దక్క నారులకు చెప్పరాదు 

దేశికుల తత్త్వమును సర్వదేవనేత్రి 

భక్తి వలననె మానవుల్‌ పడయగలరు 

జ్ఞాన ఫలమును ధారణీ స్థలమునందు 204 


గూఢో దృథళ్ళ ప్రీతశ్చ మౌనేన సుసమాహిత:। 
సకృత్కా మగతోవా£_పి పంచధా గురు రీరితః॥ 


ఎరుక గడించియున్‌ తనకునేదియు రాదను నట్టులుండుటల్‌, 
నిరతము సుస్రసన్నుడయి నిల్చుట, సత్యమితోక్తి పల్కుటల్‌ 

స్థిరముగ బ్రహ్మమందు మది చేర్చుట మేలగు కోర్కులొందుటల్‌ 
గురువరు లక్షణంబులివిగో ఇవియైదును వింటివా ప్రియా 205 


ద్‌ 


శ్రీ గురుగీత 


41. గురునికి వస్తు సమర్పణ :- 


శ్జో॥ 


తే.గీ! 


సర్వం గురుముఖాల్లబ్దం సఫలం పాపనాశనమ్‌। 
యద్యదాత్మ హితం వస్తు తత్తద్రవ్యం న వంచయేత్‌॥ 


పార్వతీదేవి! గురుదత్త వస్తుచయము 

ఫలము నిచ్చును పాపంబు తొలగజేయు 

తనకు ప్రియమైన ద్రవ్యంబు మనుజుడెపుడు 

గురుని కర్పించి అట నుండి గొనుట తగును 206 


గురుదేవార్చణం వస్తు తేన తుష్టో£౬స్మిసువ్రతే। 
శ్రీగురో ః:పొాదుకాం ముద్రాం మూలమంత్రం చ గోపయేత్‌॥ 


వస్తువేదైన గురుని కరణము సేయ 

తృప్తినాందెద మది యందు నిందువదన! 

మూల మంత్రము, గురుదేవు ముద్ర, గురుని 

పాదుకలు శ్రద్ధమీర కాపాడవలయు 207 


42. నమస్కార ఫలము :- 


శ్ఞో॥ 


తే.గి॥ 


తే.గీ॥ 


నతా ౬_స్మి తేనాథ పదారవిందం। 
బుద్ధీంద్రియ ప్రాణ మనో వచోభిః। 
యచ్చిన్యతే భావిత (మా) ఆత్మయుక్తౌ। 
ముముక్షుభిః కర్మమయోపశాంతయే॥ 


ఆఅత్మరూపాను 'సంధాన మాచరించు 

అల ముముక్షువు లిల కర్మ మణగు కొఅకు 

తలచు తత్త్వ స్వరూపమై తనరు నీదు 

పద సరోజాతమునకు మొైక్కుదును స్వామి! 

మాట బుద్ధీంద్రియ ప్రాణ మానసముల 208 


అనేన యదృవేత్కార్యం తద్వదామి తవ ప్రియే! 
లోకోపకారకం దేవి లౌకికం తు వివర్జయేత్‌! 


ఇటు నమస్కార మొనరింవ నేమిఫలము 

కల్నునో అద్ది వివరింతు కలికి నీకు 

వినుము లోకంబు నకునిది పనికిరాదు 

విడువ వలయును లౌకిక వినతి జగతి 209 





శ్రీ గురుగీత కర్‌ 


శ్లూు॥ లౌకికాద్ధర్మతో యాతి జ్ఞానహీనో భవార్డవే। 
జ్ఞానభావేచ యత్సర్వం కర్మ నిష్కర్మ శామ్యతి॥ 


తే.గీ! అతివ! లౌకిక ధర్మంబు ననుసరింప 
మనుజుడజ్ఞానియై భవ వనధి మునుగు 
ఒవ్పు జ్ఞానంబు చేతనే ఉపశమిల్లు 
ఆతని కర్మలు నిష్కర్మలగును దేవి! 210 


43. గురుగీతా ప్రభావము :- 


" 


ఇమాన్తు భక్తిః 
లిఖిత్వాయత్రదానేన తత్సర్వం ఫల మళ్ళుతే | 


తే.గీ పార్వతీ! గురుగీతను వ్రాస్‌ నరుడు 
ప్రజకు దానంబుసేయ ఏ ఫలము కలదొ 
ఆ ఫలంబంతయును వచ్చు నవని యందు 
విమల భక్తి పఠించిన వినినయంత 211 


శ్ఞో॥ గురుగీతా మిమాం దేవి'హృది నిత్యం విభావయా। 
మహావ్యాధిగతైర్దుఃఖైః స్పర్వదా ప్రజపేన్ముదా 


తే.గీ। పడతి! ఈ గురుగితను వరమ భక్తి 
మనసునందు 'స్మరింవు మీ వనుదినంబు 
వ్యాధివే కల్లు దుఃఖ తీవ్రత్వమునను 
విడక ముదమున దీని జపీంప వలయు 212 


శ్ఞో॥ గురుగీతాక్ష ర్రైకైకం మంత్రరాజ మిదం ప్రియే! 
అన్యేచ వివిధాః మంత్రాః కళాం న్నార్ణంతి షోడశీమ్‌ 1 


చ॥ అతివ! గురుగీత నున్న ప్రత్యక్షరంబు 
రమ్యమైన మహామంత్రరాజమగును 
తక్కు బహువిధ మంత్రముల్‌ తగిన వగునె 
అరయ నీ మంత్రమున షోడశాంశమునకు 213 


56 


శ్జా॥। 


తే.గీ! 


తే.గీ! 


తే.గీ! 


శో॥ 


తే.గ| 


_ శ్రీగురుగిత 
అనంతఫల మాప్నోతి గురుగీతా జపేన తు। 
సర్వపాప హరా దేవి సర్వదా 68ద్ర్యనాశినీ! 


ప్రీతి గురుగీత నెపుడు జపీించునరుడు 

భువి ననంత ఫలమ్మును పొందగలడు 

పరమ గురుగీత సర్వపాపముల నణచు 

సర్వ దారిద్రములను నాశంబానర్చు 214 


అపమృత్యుహరా వైవ సర్వసంకట నాశినీ! 
యక్షరాక్షస భూతాది చోరవ్యా(మఘ్ర విఘాతినీ!॥॥ 


వివిధ బాధ, లకాల మృత్యువు తొలంగు, 

యక్షరాకస భూత 'సర్పాది భయము, 

వ్యాఘ్ర చోరాది భయము విధ్వంసమగును 

మహిత గురుగీతను పఠించు మానవులకు 215 


సర్వోపద్రవకుషాది దుష్టదోషనివారిణీ। 
యతృ్ఫలం గురుసాన్నిధ్యాత్తతృలం పఠనాద్బృవేత్‌!! 


అఖిల కష్టాలు భయద కుష్టాది బహుళ 
దుష్టదోషాదులన్నియు నష్టమగును 

గురుని సన్నిధి వలన చేకురు ఫలమ్ము 

చేరు గురుగీతను పఠించు వారికతివ! 216 


మహావ్యాధిహరా సర్వవిభూతే స్సిద్ధిదా భవేత్‌ 
అథవా మోహనే వశ్యే స్వయవేఎవ జపేత్‌ సదా! 


కలికి! గురుగీత మొండి వ్యాధుల హరించు 

వెలయు సర్వ విభూతుల కలుగజేయు 

మోహనమునకు మరి వశ్యమునకు సతము 

పరమ గురుగీతను జపింవ వలయు నరుడు 217 


థ్రీ గురుగీత స్పష్టత. లవాల్యస 





శ్జా॥ 


తే.గీ॥ 


తత, గురుగీతా 


శ్లో॥। 


(౧0 


తే.గీ! 


కుశ దూర్వాసనే దేవి హ్యాసనే శుభ్రకంబలే। 
ఉపవిశ్యతతో దేవి జపేదేకాగ్రమానస:ః॥ 


చెలగు గరికల దర్భల జేసినట్టి 

ఆసనముల, లసత్కంబళాసనముల 

తాను కూర్చుండి ఏకా గ్రమానసమున 

వరమ గురుగితను జపీంప వలయు దేవి! 218 


జపమునకు అర్జ్హానర్జాసనములు :- 


శ్వుక్షం సర్వత్ర వై ప్రోక్తం వశ్యే రక్తాసనం ప్రియే; 
పద్మాసనే జపేన్నిత్యం శాంతి వశ్యకరం పరమ్‌ ॥ 


తెలువు తగునని శా స్త్రముల్‌ తెలుపుచుండు 

అర్తమగు వశ్యమునకు రక్తాసనంబు 

వితత పద్మాసనమున జపింంవలయు 

శాంతి కరమగు గురుగీత సంతతంబు 219 


వస్రాసనేచ దారిద్ర్యం పాషాణే రోగసంభవః। 
మేదిన్యాం దుఃఖమాప్నోతి కాష్టే భవతి నిష్ఫ్టులవ్‌॥। 


అలము పేదరికమ్ము వస్రాసనమున, 

అధిక రోగమ్ము వచ్చు శిలాసనమున 

అమిత దుఃఖమ్ము కలుగు ధరాసనమున 

అన్ని కార్యాలు చెడును కాష్టాసనమున 220 


కృష్ణాజినే జ్ఞానసిద్ధి: మోక్ష శ్రీర్వ్యాఘ్రచర్మణి। 
కుశాసనే జ్ఞానసిద్దిః సర్వసిద్ధిస్తు కంబలే।। 


అబ్బు జ్ఞానంబు కృష్ణాజి నాసనమున 

అబ్బు మోక్షంబు వ్యా[ఘ్రచరా్యాసనమున 

అమల సుజ్ఞాన మొదవు దర్చాసనమున 

అఖిల శచుభములె యగు కంబళాసనమున 221 


“586. శ్రీగురుగీత 


4ర్‌, గురుగీతా జపమున దిశ లొసగు ఫలము :- 
శ్జా॥। ఆగ్నీయ్యాం కర్షణం వైవ వాయవ్యాం శత్రునాశనం! 
నైర్చృత్యాం దర్శనం వైవ ఈశాన్యాం జ్ఞానవేవచ 11 


తే.గీ! దివ్యజపకాలమున అగ్ని దిక్కుంజూడ 
జనుల తనదెస ద్రిప్పెడు శక్తివచ్చు 
పవను దిశంజూడ నశియించు వైరిగణము 
నైర్భతినిగన సురదర్శనంబు కలుగు 
శివుని దెసంజూడ జ్ఞాన 'సంసిద్ధియగును 222 


శ్ఞో॥ ఉదబజ్ముఖః శాంతి జాప్యే వశ్యే పూర్వముఖ స్తథా | 
యామ్యే తు మారణం '్రోక్తం పశ్చివి చ ధనాగవుః॥ 


తే.గీ! భూరి గురుగీతనుత్తరమునకు దిరిగ్‌ 
శ్రద్ధ పారాయణము సేయ శాంతియొదవు 
పూర్వముఖుడైన లాంగిపోవుదురు సురలు 
దక్షణము జూడ శాత్రవతతి నశించు 
పశ్చిమంబును గన ధన ప్రాప్తియగును 223 


46. గురుగీతా పఠన, ధ్యాన. జప ఫలములు :- 


శ్ఞూ; మోహనం సర్వభూతానాం బంధమోక్షకరం పరం। 
దేవరాజు ప్రియకరం రాజానం వశమానయేత్‌।। 


తే.గీ॥ మహీత గురుగితను పఠించు మానవులకు 
భూతములు లొంగు, బంధ విముక్తి కలుగు 
మిత్రుడగుచు మహేంద్రుండు మేలు గూర్చు 
రాజు వశుడయి వర్తిల్లు రాజవదన! 224 


శో ముఖస్తంభకరం వైవ గుణానాంచ వివర్ధనం। 
దుష్కర్మనాశనం వైవ తథా సత్కర్మ సిద్ధిదమ్‌!! 


తే.గీ! సతత గుణవృద్ధికరము, వాక్న్హంభకరము 
నరకృత విశాల దుష్కర్మనాశకరము 
బుద్ధి మత్కృత సత్కర్మ సిద్ధి కరము 
భవ్య సద్గురు గీతాజపమ్ము దేవి! 225 


శ్రీగురుగీత 59 


శ్డా॥। 


తే.గీ! 


తే.గీ! 


తే.గీ! 


అసిద్దంసాధయేత్కార్యం నవగ్రహ భయాపహమ్‌। 
దుస్ప్వప్షునాశనం వైవ సుస్వప్న ఫలదాయకమ్‌॥। 


నరులు గురుగితను వథింప జరుగకున్న 

పనులు జరుగు నవగ్రహ భయము తొలగు 

కలత కలిగించు దుస్ప్వవ్నములు నశించు 

పుడమి సుస్వవ్నముల ఫలమ్ములు లభించు 226 


మోహశాంతికరం చైవ బంధమోక్షకరం పరమ్‌। 
స్వరూపజ్ఞాన నిలయం గీతాశా స్త్ర మిదం శివే! 


సంయమినుతంబు గీతాసుశా న్హ, మిద్ది 

కలచు మోహంబు నంతటి తాలగ వేయు 

బంధమోక్షంబు వేగమే పడయజేయు 

ఆత్మ సుజ్ఞునమును దయ నందజేయు 227 


యం యం చింతయతే కామం తం తం ప్రొప్పోతి నిశ్చయమ్‌। 
నిత్యం సౌభాగ్యదం పుణ్యం తాపత్రయ కులాపహమ్‌ | 


ఎప్పుడేకో రికల పఠియించుచున్న 

తీర్చువానిని గురుగీత కూర్చుచుండు 

నిత్యమును పుణ్య సౌభాగ్య నిచయములను 

అవని తాపత్రయంబు పోకార్చుచుండు 228 


'సర్వశాంతికరం నిత్యం వంధ్యా స్త్రీ సుపుత్రదమ్‌। 
అవై ధవ్యకరం స్త్రీణాం సౌభాగ్యస్య వివర్హనమ్‌ ॥ 


సాథ్వి! గురుగితను పఠింప శాంతులొదవు 
వంధ్యకుసుపుత్రుడుదయింవి వన్నైకెక్కు 

సుదతులకు నిల్చు మాంగల్య శోభ చిరము 

ఎల్ల భాగ్యాలు మిగుల వర్ధిల్లు దేవి! 2209 


60. 


శ్శా॥। 


తే.గీ! 


చే.గీ! 


తే.గి! 


కం॥ 


శ్రీ గురుగీత 


ఆయురారోగ్య మైశ్వర్యం పుత్రపొత్ర వివర్ధనం! 
నిష్కావు జాపీ విధవా పలేన్నోక్ష మవాస్పుయాత్‌!! 


జనులు దీర్దాయురారోగ్య సంపదలను 
వుత్రపౌత్రాభి వృద్ధిని పొందగలరు 

పూతగీతను నిష్కామమున పఠింప 

సత్య మిద్ది అనాథ మోక్షంబు నొందు 230 


అవై ధవ్యం సకావూ తు లభతే చాన్య జన్మని। 
సర్వదుఃఖమయం విఘ్నం నాశయేత్తాపహారకవ్‌ం!। 


వెలది గురుగీత కోర్కి జపించు నెడల 

వివిధ దుఃఖమయంబు లౌ విఘ్నములను 

తాపముల బాపి మిగుల సంతసము మీర 

అన్య జన్మల పతి గూడి అలరు నెపుడు 231 


సర్వపాప ప్రశమనం ధర్మకామార్ధ మోక్షదం! 
యం యం చింతయతే కావుంతంతం ప్రాప్నోతి నిశ్చితం! 


భవ్య గురుగీత సకల పాపముల నణచు 

కరుణ ధర్మాద్ద కామ మోక్షముల నిచ్చు 

కూర్మి నెవ్వార లే కోర్కె కోరుచున్న 

నిశ్చయంబుగ వాని నన్నిటిని దీర్చు 232 


కామ్యానాం కామధేను ర్వై కల్పతే కల్పపాదపః। 
చింతామణి: చింతితస్య సర్వమంగళ కారకమ్‌॥। 


గురుగీతా ధ్యానంబది 

సురధేనువు, సురల తరువు, సురవర మణియై 

నెరవేర్చు కోర్కులన్నిటి 

విరివిగ శుభముల నొసంగు విబుధేశనుతా 233 


ల్‌ 


శ్జాః। 


తే.గీ 


తే.గీ॥ 


వీ గురుగీత 51 


లిఖిత్వా పూ జయేద్యస్తు మోక్షశి య మవాప్షుయాత్‌। 
గురుభక్తి ర్విశేషేణ జాయతే 'హృది సర్వదా! 


ప్రీతి గురుగీత వ్రాసి జపించు నట్టి 

భూజనులు మోక్ష లష్మీని పొందగలరు 

వారి కనిశంబు సద్గురు వర్యు భక్తి 

చిత్తమందు జనించు విశేషముగను 234 


జపంతి శాక్తా స్ప్ఫౌరాశ్ళ గాణాపత్యాళ్ళ వైష్టవాః। 
శైవాః పాశుపతా స్సర్వే సత్యం సత్యం న సంశయః ॥ 


భక్తి రవిగొల్చువారలు, వెష్ణవులును, 

శాక్తులును, మరి గణపతి భక్త వరులు 

శైవులును, పాశుపతులు నిస్ప్సంశయముగ 

'సతము గురుగీతను జపీంత్రు సత్యమిద్ది 235 


దడి శ్రీ గురుగిత 
47. గురుగీతా జపమునకు అర్హ ప్రదేశములు :- 


శ్ఞో అథ కామ్యజపస్తానం కథయామి వరాననే! 
సాగరాంతే సరిల్తీరే తీర్దే 'హరిహరాలయే॥। 


తే.గీ! దేవి! తెల్చెద కోర్కి సిద్ధించుకొరకు 
జపము సేయంగదగు ప్రదేశముల గూర్చి 
అ్ఞర్దములు శైవ విష్ణు దేవాలయములు 
తీర్ధములు వారి నిధినదితీరములును 236 


వ 


శక్తి దేవాలయే గోష్టసర్వదేవాలయే శుఖే। 
వటస్యధాత్రా మూలే వా మఠే బృందావనే తథా। 
పవిత్రే నిర్మలేదేశే నిత్యానుష్థానతో 2_పివా। 
నిర్వేదనేన మౌనేన జపమే తత్పమారభేత్‌!। 


తే.గ॥ ఆవులు వసీంచు చోట, శక్త్యాలయముల 
అన్యశుభకర సర్వదేవాలయముల 
అలఘు వట వృక్షముల క్రింద, ఆశ్రమముల 
తులసీ బృందావనోత్తమ 'స్టలములందు 237 


తే.గీ॥ దివ్య నిర్మల పూత ప్రదేశమందు 
'సంతతధ్యాన పావన ప్రాంతమందు 
మౌనము వహించి శాంతిని మదిగ్రహించి 
పరమగురు గీతను జపీింపవలయుదేవి! 238 


శో, బ్రాప్యేన జయమాప్పోతి జపసిద్దిం ఫలం తథా! 
హీనంకర్మ త్యజేత్సర్వం గృర్హిత స్థానమేవచ॥। 


తే.గీ; జపము నియమంబుతో జేయ జయముగల్న్లు 
న గూర్చు జపఫలసిద్దిగలుగు 
హీనకర్మల చేయగా బూనరాదు 
హేయమగు తావున జపంబుసేయరాదు 239 





శ్శా॥ 


తే.గ॥ 


48, 


శ్మశానే బిలమూలే వా వటమూలాంకికే తథా। 
సిద్ధ్యంతి కాన కేమూలే చూతవృక్షస్య సన్నిధౌ | 


నెమ్మి మామిడి క్రింద బిల్వమ్ము క్రింద 

మరి శ్మశానము నందును, మజ్టీనీడ, 

చింతలను బాపు కానుగ చెట్టుక్రింద 

జపము గావింప వలయును జలజనయన 240 


గురు గీతా జపమునకు వాడదగు ఆసనవర్ణములు :;- 


పీశాసనం మోహనే తు హ్యసితం చాభిచారికే। 
జ్లేయం శుక్షంచ శాంత్యర్థం వళశ్యే రక్తం ప్రకీర్తితమ్‌ | 


అతివ! మోహనమునకు పీతాసనంబు 

అరుల హీంసింప నల్లని యాసనంబు, 

అవని జనవశ్యమునకు రక్తాసనంబు 

అమల మౌ శాంతికొరకు శ్వేతాసనంబు 

వాడదగు జపమొనరించు వారలవని 241 


శ9. గురుగీతా జపమునకు తగిన సమయములు ;- 


శ్జో।। 


తే.గీ! 


జపం హీనాసనం కుర్వన్‌ హీనకర్మాఫల ప్రదం। 
గురుగీతాం ప్రయాణే వా సంగ్రామే రిపుసంకటే!। 


జపన్‌ జయమవాసప్నోతి మరణే ముక్తి దాయికా। 
సర్వకర్మాణి సిద్ధ్యంతి గురుపుత్రే న సంళయః।। 


హీనజపమును వేసిన, హీనకర్మ 

చేసేనను రాదు సత్ఫలసిద్ది యెపుడు 

ఆహవము చేయునపుడు, ప్రయాణమవుడు 

రవులచే సంకటము పడునపుడు భక్తి 

విమల గురుగితను పఠింప విజయ మొదవు 242 


మరణమొందిన నరులకు దొరకు ముక్తి 

సద్గురూత్తము శిష్యుండు 'సలుపునట్టి 

'సర్వకార్య సమూహంబు 'సఫలమగును 

విమల గురుగీతను జపీం కమల నయన! 243 


రె శ్రీ గురుగీత 


50. మంత్ర దీక్ష గ్రహించిన శిష్యుడు :- 





శ్లో గురుముంత్రో ముఖీ యస్యతస్య సిద్ధ్యంతి నాన్యథా! 
దీక్షయా సర్వకార్యాణి సిద్ధ్యంతి గురుపు శ్రే! 


తే.గీ! ఎవని ముఖమున గురుమంత్రమెసగునతని 
పనులు సిద్ధించు, వేరొక్క పథము లేదు 
మంత్రదీక్ష గ్రహంచుచో మహితగురుని 
శిష్య కార్యాలు నెరవేరు శీఘ్రముగను 244 


51. గురుగీత గంగవంటిది :- 


శ్ఞో॥ భవమూల వినాశాయ చాష్టపాశ నివృత్తయే। 
గురుగీతామృసి స్నానం తత్త్వజ్ఞః కురుతే సదా॥। 


తే.గీ॥ సంస్పృతికి మూలమైన ఆజ్ఞత నశింప 
అష్టప్రాశాలు తెగిపోవ అతుల భక్తి 
అమల గురుగీతయను గంగయందు సతము 
స్నానమొనరించు తత్తజ్ఞ సంచయంబు 245 


52. సత్తును, అసత్తును గ్రహించిన గురువు :- 


శ్లో స ఏవ సద్గురు స్సాక్షాత్‌ సదస ద్ర్రహ్మ విత్తముః। 
తస్య స్థానాని సర్వాణి పవిత్రాణి న సంశయః॥ 


తే.గీ! సత్తు బ్రహ్మంబు, లోకమసత్తటంచు 
నెలుగునాతడు ప్రత్యక్షగురువరుండు 
అతని స్థానంబులన్నియు అవని యందు 
అతి పవిత్రంబులగు సంశయంబులేదు 246 


శ్లో సర్వశుద్ధః పవిత్రోలి సౌ స్వభావాద్య త్ర తిప్పతి; 
తత్ర దేవగణా। సర్వేక్షేత్రపీఠే చరంతి చ॥। 


ఆ.వె। సహజ పూతుడగుచు సర్వశుద్ధండయి 
ఒప్పుచున్న 'సద్గురూత్తముండు 
కృపవహించి యెప్పుడే క్షేత్రమున నుండు 
నచట సంచరించు అమరగణము 247 


శ్రీ గురుగీత 55 





53. గురుగితను ఏపని చేయుచుండినను జపింపదగును :- 


శ్లో 


తే.గీ! 


ఆసనస్థా శృయానా వా గచ్చన్త స్పిష్టతోఇ_పి వా! 
అశ్వారూఢా గజారూఢా సుషుప్తా జాగ్రతోఇ-పి వా! 


శుచిర్చూతా జ్ఞానవంతో గురుగీతాం జపంతి యే। 
తేషాం దర్శన సంస్పర్భాద్దివ్యజ్ఞానం ప్రజాయతే ॥ 


పార్వతీ! విను కూర్చున్న, పండుకొనిన, 

నిలచియున్నను, మరి పయనించుచున్న 

ఏనుగుల, నుత్తమాశ్వాల నెక్కియున్న 

మొనసి నిద్రించుచున్న మేల్కానియెయున్న 248 


ఎంతయను శుద్ధులయి జ్ఞానవంతులగుచు 

ప్రీతి గురు గితనెవరు జపింపగలరా 

వారి దర్శ్గనమునను సంస్పర్శవలన 

జనులకు లభించు దివ్యసుజ్ఞానమవని 2శడ్త9 


54. ఆత్మ, పరమాత్మయందు కలియు విధము :- 


శ్లో 


తే.గీ! 


శ్లో 


'సముద్రేవై యథా తోయం జీరే క్షీరం జలే జలం। 
భిన్నేకుంభే యథా౭_.౬.కాళశం తథా 2_౭త్మాపరమాత్మని॥ 


జలము జలమున, నదినీరు సాగరమున 

పాలుపాలను, మరికుండ పగుల దాని 

ఆకసంబు మహాకాశమందు కలియు 

నటుల నాత్మయు పరమాత్మయందు కలియు 250 


తథైవ జ్ఞానవాన్టీవ ।ః పరమాత్మని సర్వదా! 
ఐక్యేన రమతే జ్ఞానీయ'త్ర కుత్ర దివా నిశమ్‌!! 


ఆవవె! జ్ఞానవంతుడైన సాధకుండీరీతి 


ఏక రూపవిషయమెల్ల నెలీగి 
పగలు రేయి యనక (బ్రహ్మమందు రమించు 
ఉర్వినెక్కడేని ఒక్కచోట 251 


దద 
శ్ఞా॥। 


తే.గీ! 


ఆ.వె! 


తే.గీ! 


ఆ.వె।। 


శ్రీ గురుగీత 


ఏవంవిథో మహాయుక్త స్స్పర్వత్ర వర్తతే సదా। 
తస్మాతృర్వప్రకారేణ గురుభక్తిం సమాచరేత్‌! 


ఆత్మ వరమాత్మ ఒక్కటేయని గ్రహించి 

అనిశమును జ్ఞాని వర్తించు నన్నియెడల 

దేశికు నను [గ్రహమున నీస్థితి లభించు 

కాన గురుభక్తి దృఢముగా బూనవలయు 252 


గురుసంతోషణాదేవ ముక్షో భవతి పార్వతి। 
అణిమాదిషు భోక్త్పుత్వం కృపయా దేవి జాయతే 


గురువునకు ముదంబు కూర్చుటవలననే 

భక్తవరుడు తాను ముక్తినాందు 

అష్టసిద్ధులైన అణిమాదులు లభించు 

గురుని కరుణ వలన గిరి తనూజ 253 


సామ్యేన రవుతే జ్ఞానీ దివా వాయది వా నిశి; 
ఏవంవిథో మహామౌనీ త్రైలోక్య సమతాం (వ్రజేత్‌! 


అతివ సామ్యము గల పరమాత్మయందు 

'సంతతంబు రమించును జ్ఞాని ధరణి 

ఈ విధంబున తనరు మునీశ్వరుండు 

మూడులోకాల సమతతో చూడగలడు 2ఐరి4 


అథ సంసారిణః సర్వే గురుగీతా జపేన తు! 
సర్వాన్‌ కామాంస్తు భుంజంతి త్రిసత్యం మమభాషితం।। 


సాధ్వి! సంసారులెల్లరు శ్రద్ధ బూని 

విమల గురుగీత నెపుడు జపింతులేని 

అన్ని కోరికలను వారలను భవింత్రు 

వినుము నామాట ముమ్మాటికిని నిజమ్ము 255 


శ్రీ గురుగిత న్‌ 


55. గురుగీతా ఘనత :- 


శ్ఞో।! సత్యం సత్యం పునః సత్యం ధర్మసారం మయో దితం। 
గురుగీతా సమం స్తోత్రం నాస్తి తత్త్వం గురో ఃపరవ్‌ం॥ 


తే.గీ! ధరణి గురుగీతబోలు స్తోత్రమ్ములేదు 
వరుగురునికంటె శ్రేష్టతత్త వమ్ము లేదు 
రమణి! నామాట ధర్మసారమ్ము సుమ్ము 
వనిత! యీ మాట ముమ్మాటికిని నిజమ్ము 256 


56. గురుభక్తి ఫలము :- 


న. గురుర్దేవో గురుర్దర్మో గురౌనిష్టా పరంతపః। 
గురోఃపరతరం నాస్తి త్రివారం కథయామితే | 


తే.గీ గురువె దేవుండు ధర్మంబు గురువెయగును 
గురుని యందున్న నిష్టయే పరమ తపము 
గురువరున కంటె నన్యంబు ధరణి లేదు 
కలికి ముమ్మారు నీకిదే తెలుపుచుంటి 257 


శ్లో ధన్యామాతా పీతాధన్యో గోత్రం ధన్యం కులోదృవః। 
ధన్యాచ వసుధా దేవియత్ర స్యాద్గురుభక్తతా 1 


తే.గి॥ ఎవని హృదయాన గురుభక్తి యెసగు నతని 
తండ్రి ధన్యుండు, తల్లియు ధన్యురాలు 
గోత్రమది ధన్యమాతని కులజుడరయ 
ధన్యుడగును, వసుంధర ధన్యమగును 2598 


శ్తాో। ఆకల్పజన్మకోటీనాం యజ్ఞ వ్రత తపః క్రియాః 
తాః సర్వాః సఫలా దేవి గురుసంతోషమా త్రతః।। 


తే.గీ ఎన్నియో కోట్ల జన్మంబులెత్తి మనుజు 
డాచరించిన వ్రతములు, యజ్ఞతతులు 
అఖిల తవములు సఫలంబు లగును గురుని 
మదికి 'హర్హంబు పొడమిన మాత్రముననె 259 





68 


శో॥ 


తే.గీ! 


శ్రీ గురుగీత 


శరీర మింద్రైయం ప్రాణ మర్ధం స్వజన బంధుతా! 
మాతృకులం పితృకులం గురురేవ న సంశయః॥॥ 


పార్వతీ! దేహమింద్రియ ప్రాణములును 

'స్వజనులును, బంధుజనులును , సంపదలును, 

తల్లిదండ్రుల వంశాలు ధాత్రియందు 

'సద్గురువె యగు గాదె నిస్సంశయముగ 260 


57. గురుభక్తి లేని వారి గతి :- 


శ్లో! 


తే.గీ! 


మందభాగ్యా హ్యశక్షాశ్ళ యేజనా నానుమన్యతే । 
గురుసేవాసు విముఖాః పచ్యంతే నరకే£శుచౌ॥ 


రమణి! గురుసంస్మరించు కార్యమును విడిచి 

మాన్యగురుసేవ చేయుట మాని వైచి 

భాగ్య హీనులశక్తులై బ్రతుకు మనుజు 

అపరి శుద్ధవు నరకంబు ననుభవింత్రు 261 


విద్యాధనం బలం వైవ తేషాం భాగ్యం నిరర్ధకమ్‌। 
యేషాం గురుకృపా నాస్తి అధోగచ్చంతి పార్వతి।। 


బ్రహ్మ విష్ణుశ్చ రుద్రళ్చ దేవాళ్ళ పితృ కిన్న రాః, 
సిద్ధచారణ యక్షాళ్ళ అన్యే చ మునయో జనాః 


ఆ.వె! పృథ్వి గురుని కరుణ ఎవరికి దొరకదో 


తే.గీ! 


వారికున్న విద్య, వారి ధనము 
వారికున్న బలము, వ్యర్ధంబు వ్యద్దంబు 
వారథస్లలంబు జేరగలరు 262 


బ్రహ్మ, విష్ణువు, శివుడు, చారణులు, సురలు 

గరుడ గంధర్వ పిత్చ యక్షవరులు మునులు 

కనికరంబున నరుని జూచినను ధరణి 

గురుని కృపలేక శుభము చేకూరదెపుడు 263 


శ్రీ గురుగీత 89 


58. గురుపాదము 'సర్వతీర్రమయము వా 


శ్ఞో! గురుభావః పరంతీర్హ మన్య తీర్థం నిరర్ధకమ్‌। 
సర్వతీర్థమయం దేవి శ్రీగురోశ్చరణాంబుజమ్‌॥ 


ఆ.వె! పరమ తీర్దమగును గురుదేవు రూపంటబె 
అన్య తీర్థములు నిరర్ధకములు 
'సర్వతీరరమయము సద్నురునాథుని 
పాదపంకజంబు పద్మనయన! 264 


59. వివేకహీనులు గురుగీతను వినరనుట :- 


న. కన్యాభోగరతాః మందా స్వకాంతాయా: పరాజ్ముఖాః। 
అతః పరం మయా దేవి కథితం న వుము ప్రియే! 


తే.గీ! అన్యకాంతల సుఖమునకాశపడుచు 
స్వీయ పత్నుల వీడు వివేకహీను 
లెట్లు విందురు శ్రద్ధతో నేను జెప్పు 
పరమ గురుదేవు దివ్యతత్వమ్ము దేవి! 265 


60. నాస్తికాదులకు గురుగీతను చెప్పకూడదనుట :- 


శ్లో ఇదం రహస్య మస్ప ష్టం వక్తవ్యంచ వరాననే! 
లో (త్‌ ద్తి ల 
సుగోప్యంచ తవాగ్రే తు మమాత్మ ప్రీతయే సతి।। 


తే.గీ అమల గురుతత్త్వ మిద్ది రహస్యమగును 
వసుధ నస్పష్టమగును గోప్యంబునగును 
నాకు సంప్రీతికరమిది నీకు జెప్ప 
దగునటంచును దెలిపితి నగతనూజ! 266 


శ్లో; స్వామిముఖ్యగణేశాద్యాన్‌ వైష్ణవాదీం శ్చ పార్వతి! 
న వక్తవ్యం మహా మాయే పాదస్పర్శం కురుష్వ మే।॥। 


ఆ.వె! ఇంతి! ముఖ్యులగు గణేశాదులకు, మరి 
వైష్టవాదులకును పరమగీత 
చెవ్పనంచు నీవు చేయుము శపథంబు 
నాదు పాదమంటి నగకుమారి! 267 


70 


శో 


ఆ.వె 


శ్రీ గురుగీత 


అభక్తే వంచకే ధూర్తే పొషండే నాస్తికాదిషు! 
మనసాఇపి న వక్తవ్యా గురుగీతొ కదాచన॥ 


పడతి! దుష్టులకును, భక్తీహీనులకును) 

వంచకులకు వేదబాహ్యులకును, 

ధరణి నాస్తికులకు వరగురుగితను 

చెప్పరాదు 'సుమ్మి యెప్పుడేని 268 


51. ఉత్తమ గురువు దృుర్గభుడనుట ;- 


శ్దా॥ 


తే.గీ! 


గురవో బహవస్సంతి శిష్యవిత్తాపవారకా:ః। 

తమేకం దుర్లభం మన్యే శిష్య హృత్తాపహారకమ్‌!। 
అతివ! శిష్యథనంబుల నపహరించు 

గురువులెందరొ యున్నారు ధరణియందు 

శిష్య హృత్తాపము హరించి వెలగు గురువు 

ద్యుర్గభుడటంచు తలవెద తోయజాక్షి! 269 


62. వరగురువు లక్షణము :- 


శ్డాః। 


తే.గీ! 


చాతుర్యవాన్‌ వివేకీ చ అధ్యాత్మజ్ఞానవాన్‌ శుచిః। 
మానసం నిర్మలం యస్య గురుత్వం తస్య శోభతే! 


జ్ఞాన బోధల నెవ్వడు చతురుడగునొ 

వసుధ అధ్యాత్మ సుజ్ఞాన వంతుడెవడా 

ఎవ్వడు వివేకి, పరిశుద్ధు, డెవరి మనసు 

విమల, మాతని గురుత శోభిల్లు దేవి! 270 


గురవో నిర్మలా శ్భాంతాః సాధవో మితభాషేణః। 
కావుక్రోధ వినిర్ముక్తాః సదాచారా జి తేంద్రియా:!! 


శాంత భావంబు, విమలత, సాధథుతయును 

నయ సదాచారమును, జితేంద్రియత, క్రోధ 

కామ హీనత, మితవాక్కు గలుగు వారి 

వరగురువు అంచు జెవ్పగా వలయుదేవి! 271 


శ్రీ గురుగీత “గ్రస్త 


63. సూచకాది గురువులు :- 


శ్డా॥ 


తే.గీ! 


తే.గి! 


'సూచకాది ప్రభేదేన గురవో బహుధా స్మృతాః! 
స్వయం సమ్యక్‌ పరీక్షాథ తత్వనిష్టం భబేత్సుధీః॥ 


తరుణి! విను సూచకాది భేదములచేత 

పిలువ బడుదురు గురువులు పలు విధాల 

తగ పరీక్షించి సుమతులు తమకు దామె 

తత్త్వనిష్టుని సివింపదగు భవాని 272 


వర్ణజాలమిదం తద్వద్బాహ్య శా స్త్రన్తు లౌకికమ్‌। 
యస్మిన్లేవి సమభ్యస్తం సగురు స్పూచకః స్మృత:ః॥ 


ఆత్మవిద్యకు భిన్నమైనట్టీ చదువు 

వర్ణజాలంబు మొదలుగా బాహ్యలోక 

శాస్త్రచయమును తానేర్మి ఛాత్రులకును 

గఅపవు నాతడు సూచక గురువు దేవి! 273 


వర్ణాశ్రమోచితాం విద్యా ధర్మాధర్మవిధాయినీం!। 
ప్రవక్తారం గురుం విద్ధి వాచకన్త్వితి పార్వతి॥| 


తరుణి! వర్గాశ్రమములకు తగిన యట్టి 

వివిధ సార ధర్మాధర్మ విషయములను 

తెలుపు విద్యను శ్రద్ధ శిష్యులకు నేర్పు 

గురుని వాచకుడందురు సరసిజాక్షి! 274 


పంచాక్షర్యాది మంత్రాణా ముపదేష్టా తు పార్వతి! 
స గురుర్చోధకో భూయా దుభయోరయ ముత్తమః॥। 


ఇంతి! పంచాక్షరీమంత్ర మితరములను 

వూని నేర్చెడు నాతడె బోధకుండు 

ధరణి సూచక వాచక గురులకంటె 

బోధకుండు త్తముడు సుమ్మి పూవుబోణి! 275 





7 శ్రీ గురుగీత 





శ్లో; మోహ మారణ వశ్యాది తుఛ్చ మంత్రోపదేశినం। 
నిషిద్ధగురు రిత్యాహుః పండితా స్తత్త్వదర్శినః।॥! 


తే.గీ! అతివ! మారణ, మోహ, వశ్యాది, తుచ్చ 
మంత్రజూాలంబు శిషసమాజమున కు 
గఆవు వాని నిషిద్ధాఖ్య గురువటండ్రు 
తత్త్వ దర్శనులైన విద్వాంసులెల్ల 276 


శో అనిత్యిమితి నిర్లిశ్య సంసారం సంకటాలయం | 
వెరాగ్యపద దర్శీయః స గురుర్విహితః ప్రియే! 


తే.గీ సంకటాలయమైన సంసారమరయ 
ఇల ననిత్యమటంచును తెలియజెప్పి 
ప్రీతి వైరాగ్యవదము చూపించునతని 
విహిత గురువని యందురు విబుధవంద్య! 277 


శ్ఞో॥ తత్త్వమస్యాది వాక్యానాముపదేష్టా తు పార్వతి! 
కారణాఖ్యో గురుః ప్రోక్షో భవరోగ నివారకః।। 


తే.గీ పార్వతీ! తత్త్వమస్యాది వాక్యములను 

తనదు శిష్యుల కుపదేశమును పొనర్చి 

మించు భవరోగమును నివారించునట్టి 

గురువరుని కారణాఖ్యుడందురు భవాని]! 278 


శ్యా।। సర్వసందేహ సందోహ నిర్మూలన విచక్షణః। 
జన్మమృత్యు భయఘ్నో యః స గురుః పరమో మతః॥ 


తే.గీ; సాధ్వి! వినుశిష్య సందేహ 'సంచయమును 
నిమిషమాత్రాన ద్చొడు నివుణుడగుచు 
జన్మమృత్యు భయంబును సంహరించు 
నతని పరమ గురుండని ఆత్మదలతు 279 


శ్రీగురుగిత 76 


శ్ఞో॥। 


తే.గీ! 


బహుజన్మ కృతాత్సు ణ్యాల్లభ్యతే ఇ_సౌ మహాగురుః। 
లబ్ఞ్యాఇ_ముం న పునర్యాతి శిష్యః సంసారబంధనమ్‌॥ 


అరయ బహుజన్మముల జేసినట్రి పుణ్య 

ఫలము వలన లభించును పరమ గురువు 

పృథ్వనిట్రి గురుండు లభించునెడల 

శిష్ఫు 'సంసారబంధంబు వేరదింక 280 


ఏవం బహువిధా లోకే గురవస్సంతి పార్వతి! 
తేషు సర్వప్రయత్నేన సేవ్యో హ పరమోగురుః॥ 


పార్వతీదేవి! వినుమిది బహువిధాల 

నుందు రిరితి లోకమునందు గురులు 

పట్టుదల మీర యత్నించి వారి యందు 

పరమ గురువును సేవింప వలయు నరుడు 291 


నిషిద్ధ గురునియొక్క శిష్యుని గతి :- 


శ్లా॥। 


తే.గీ! 


శ్తో।। 


ల్‌ 


ఆ.వె! 


నిషిద్ధ గురుశిష్యస్తు దుష్ట సంకల్ప దూషిత:ః। 
బ్రహ్మప్రళయ పర్యంతం న పునర్యాతి మర్త్యతామ్‌।! 


ఓసతి! నిషిద్ధ గురుని శిష్యుండు క్రూర 
భావములు గల్లి నిందింపబడును, గాన 
ఆతడటు మీద బ్రహ్మలయంబు వరకు 
మరల ధారుణి పొందడు మనుజ జన్మ 282 


ఏవం శ్రుత్వా మహాదేవీ మహాదేవ వచ స్తదా। 
అత్యంత విహ్వల మనాశ్ళంకరం పఠిష్పచ్చతి! 


వామదేవుడిట్లు వవియించు చుండగా 

ఆలకించుచున్న హైమవతియు 

స్వాంతమందు భయము బాధయు పొంగగా 

ఆత్మధవుని జూచి అడిగెనిటుల 283 


77 శ్రీ గురుగీత 


శ్రీ పార్వత్యువాచ 
శ్లో; నమస్తే దేవదేవాత్ర శ్రోతవ్యం కించిదస్తి మే! 
శుత్వా త్వద్వాక్య మధునా భృశం స్యాద్విహ్వలం మనః॥। 


వ॥ పార్వతీదేవి పలికెను. 
తే.గీ; వందనము దేవవందిత! వందనమ్ము 
తెలిసికొన దగు నంశంబు కలదు నాకు 
ఇట నిపేద్దాఖ్య శిష్యుని వృత్తి విన్న 
అభవ! నామది విహ్వుల మయ్యెమిగుల 264 


శో స్వయం మూఢా మృత్యభీతా స్సుకృతాద్విరతింగతా: 
దైవాన్నిషిద్దగురుగా యది లేషార తు కా గతిః॥ 


తే.గీ మృత్యుభీతులు పుణ్య విహీనులైన 
సహజ మూథఢులు దైవ వశమ్ముచేత 
ఇల నిషిద్ధాఖ్య గురునా శ్రయింతురేని 
వారి గతి యేమి తెల్పుము వామదేవ! 285 


శ్రీ మహాదేవ ఉవాచ 
శో! శృణు తత్త్వమిదం దేవి యదా స్యాద్విరతో నరః। 
తదా౬ఇ.సావధికారీతి ప్రోవ్యతే శ్రుతిమస్తకెః॥ 


వ॥ ఈశ్వరుడు పలికెను. 
తే.గీ దేవి విను! తత్త్వమిద్ది నే తెల్పుచుంటి 
ఎవ్వడు నిషిద్ధ గురుని తానిట్టె విడుచు 
మనుజు డప్పుడె అధికారి యనుచు థాత్రి 
ఉపనిషత్తులు తెలియ జేయును భవాని 2866 


65. సాధకునికి గురునిగా నుండదగీన వ్యక్తి :- 


శో! అఖండైకరసం బ్రహ్మ నిత్యముక్తం నిరామయమ్‌। 
స్వస్మిన్సృందర్శితం యేన స భవేదస్య దేశికః॥। 


తే.గీ; నిత్యముక్తుడఖండుడు నిర్మలుండు 
నతిశయానందుడగు పరమాత్మునెవడు 
చెలగి తనయందు దర్శింప జేయగలడా 
అతడె నరునికి దేశికుండగును దేవి! 287 





శ్రీ గురుగీత . 75 


6. పరమ గురువుయొక్క ఉత్తమ లక్షణములు :- 


శ్జా॥। 


తే.గీ! 


తే.గీ! 


జలానాం సాగరో రాజా యథా భవతి పార్వతి! 
గురూణాం తత్ర సర్వేషాం రాజా౭౬యం పరమోగురుః।। 


అంబికా! విను, సర్వజలంబులకును 

వనధియట్టుల రాజయి తనరుచుండు 

'సర్వ గురుసంచయమునకు జగతియందు 

పరమ గురువభ్లె రాజయి పరగుచుండు 258 


మోహాడి రహిత శ్యాంతో నిత్యతృష్తో నిరాశ్రయః। 
తృణీకృత బ్రహ్మవిష్ణువైభవః పరమో గురుః 


విమల శాంతుండు మోవాది విరహితుండు 

సతత సంతృప్పుడును నిరాజ్రయుడు (బ్రహ్మ 

హరి విభవ మాత్మ లెక్కింప నట్దివాడు 

పరమ గురువని విఖ్యాతి పడయుదేవి! 289 


సర్వకాల విదేశేషు స్వతంత్రో నిశ్చల స్సుఖీ। 
అఖండైక రసాస్వాద తృప్తో హ పరమోగురుః!। 


'సర్వకాలంబులన్‌ విదేశముల యందు 

నిశ్చులుండు స్వతంత్రుండు నిత్య సుఖియు 

అవిరళాద్చుత మహిత రసానుభూతి 

ధరణి 'సంతృప్తుడగు వాడు పరమ గురువు 290 


ద్వైతాద్వైత వినిర్ముక్తః స్వానుభూతి ప్రకాశవాన్‌। 
అజ్ఞానాంధ తమళశ్ళేత్తా సర్వ జ్ఞః పరమోగురు:॥। 


ద్రైతమద్వైత మనెడు వాదముల విడిచి 

విమల మగు స్వాను భవమున వెలుగువాడు 

మించు నజ్ఞాన తమము ఛేదించువాడు 

ధరణి సర్వజ్ఞుడగువాడు పరమగురువు 291 


76 (. శ్రీ గురుగీత 
శ్లో యస్యదర్శన మాత్రేణ మనసః స్యాత్రసన్న తా! 
స్వయంభూయాత్‌ ధృతి శ్యాంతిః స భవేత్‌ పరమోగురుః॥ 


తే.గీ మగువ! ఎవ్వని దర్శన మాత్రముననె 
చిత్తమందు ప్రసన్నత చేరగలదొ 
అప్రయత్నమ్ముగా ధైర్య, మమల శాంతి 
ప్రభవ మందునా ఆతడే పరమగురువు 292 


శ్హో॥। సిద్ధిజాలం సమాలోక్య యోగీనాం మంత్రవాదినాం। 
తుచ్చాకార మనోవృత్తిః యస్యాసౌ పరమోగురుః॥ 


తే.గీ॥ తరుణి! యోగంబు వలన, మంత్రంబు వలన 
కలుగు అణిమాది సిద్ధులగాంచి అవ్వి 
హీనము, లనిత్యములటంచు నెద తలంచు 
భవ్య వైరాగ్య వంతుండు పరమగురువు 293 


శ్ఞో॥ 'స్వశరీరం శవం పశ్యన్‌ తథా స్వాత్మాన మద్వయం! 
య స్త్రీ కనక మోహఘమ్నః స భవేత్పరమోగురుః॥। 


తే.గీ! తన శరీరంబు శవమని తలచి, తానె 
అద్వితీయాత్మయనెడు సత్యంబు నెరిగి 
'్రీధన విమోహమును మది చేరనీక 
ధరణి వెలుగొందు నాతడె పరమగురువు 294 


67. వాగ్శి - మౌని :- 


శ్లో; మౌనీ వాగ్మీతి తత్త్వజ్ఞో ద్విధాఇ_భూచ్చణు పార్వతి! 
న కశ్చిన్మానినాం లోభో లోకే2స్మినృవతి ప్రియే! 


తే.గ॥ వాగ్గయని మౌనియనియు తత్వజ్ఞులందు 
పార్వతీ! రెండు విధముల పరగుచుంద్రు 
మౌనులేకోరికలకును లోనుగారు 
జగతి యందెవ్పుడును చూడ జలజ నయన! 295 


శ్రీ గురుగీత 77 





శ్ఞా॥ వాగ్మీతూత్కట సంసార సాగరోత్తరణ క్షమః। 
యతో£_సౌ సంశయవ్చేత్తా శా న్త యుక్ష్యనుభూతిభిః। 


తే.గీ శాన్త్రయుక్త్యను భూతివే ఛా త్రతతికి 
కలుగు సంశయముల నెల్ల తొాలగజేసి 
వేగ వారిని సంసార సాగరంబు 
దొట జేయ సమర్థుండు ధాత్రి వాగ్మీ 296 


శ్ఞో। గురునాము జపా ద్దేవి బహుజన్మార్టి తాన్యపి। 
పాపాని విలయం యాంతి నాస్తి సందేహ మణ్వపి!। 
తే.గీ॥ సాధ్విరో! విను గురునామ జపము చేత 
పూర్వ బహు జన్మముల యందు పొందియున్న 
సర్వపావ చయంబు నాశంబు నొందు 
నిందు సందేహమణువంత యేనిలేదు 297 


వ్‌ 


శ్రీగురో స్సదృశం దైవం శ్రీగురో స్పదృశః పితా 
గురుధ్యాన సమంకర్మ నాస్తి నాస్తి మహీతలే! 


తే.గీ పరమగురుదేవుబోలు దైవంబు లేదు 
ధాత్రి గురువరు బోలిన తండ్రిలేడు 
ఘన గురుధ్యాన సదృశ సత్కర్మలేదు 
నిక్కమిది నిక్కమే యిది నీరజాక్షి! 298 


68. మరణవేళ గురువే శిష్యుని తరింప బేయుట :- 


శ్ఞో। కులంధనం బలం శాస్త్రం బాంధవా స్పోదరా ఇమే। 
మరణే నోపయుజ్యంతే గురురేకోహి తారకః॥। 


తే.గీ! కులము ధనమును శా 'న్త్రంబు బలము మరియు 
ఆత్మబంధువులనుజులు నగ్రజులును 
ధరణి నుపయోగ పడరెందు మరణవేళ 
శ్రీ గురువాకండె శిష్యు తరింప జేయు 299 


7జి 


శ్రీ గురుగీత 


69. గురుసేవా ఫలము :- 


శా 


తే.గీ|| 


తే.గీ! 


కులమేవ పవిత్రంస్యాత్‌ సత్యం స్వగురుసేవయా। 
తృష్తాస్స్యు స్సకలా దేవా బ్రవ్మోద్యా గురుతర్పణాత్‌! 


సంతతంబును గురుసేవ సలుపునెడల 
అతని కులమంతయు పవిత్రమగును నిజము 

తృప్తులగుదురు గురువు సంతృప్తి నొంద 

బ్రహ్మమొదలగు సర్వదేవతలు దేవి! 3౩00 


గురురేకోహి జానాతి స్వరూపం దైవ మవ్యయమ్‌! 
తబజ్జానం యత్ర్రసాదేన నాన్యథా శా న్తకోటిభిః॥ 


అవ్యయంటైన ఆ పరమాత్మురూపు 
గురువరుండొక్కడే మదినెరుగజాలు 

అట్టి జ్ఞానంబు గురుకృపనబ్బుగాని 

శాన్త్రకోటులచే రాదు సారసాక్షి 301 


స్వరూపజ్ఞూన శూన్యేన కృత మప్యకృతం భవేత్‌ । 
తపోజపాదికం దేవి సకలం బాలజల్బవత్‌॥। 


ధరణి నాత్మస్వరూపంబు నెలుగలేని 

నరులు వ్రతమును, తపము, ధ్యానమ్ము, జపము 

చేయు చున్నను బాల భాషితము వొలె 

వేయ నట్టుల విఫలత జెందు దేవి! 302 


70. ప్రజల వ్యర్ధ వాదము ;- 


శ్ఞోః। 


తే.గీ! 


శివం కేచిద్ధరిం కేచిత్‌ విధిం కేచిత్తు కేచన। 
శక్తిం దైవమితి జ్ఞాత్వా వివదంతి వృథా నరాః॥ 


హరుడు దబైవంబటంచు కొందరును, హరియె 
దైవమని కొందరును, బ్రహ్మదైవమనుచు 

కొందరును, శక్తియని మరికొందరిటుల 

జనులు వ్యర్థముగా వాదమును ఘటింతు 

రెల్ల రూపులు గల ఈశు నెలుగలేక 3౩03 


శ్రీ గురుగిత - 70 





71. గురువు లేక పరతత్త్వ మెరుగలేరనుట :- 


శ్లో! న జానంతి పరంతత్త్వం గురుదీక్షా పరాజ్బ్ముఖాః। 
భ్రాన్తాః పశుసమా హ్యేతే 'స్వపరిజ్ఞాన వర్టితాః॥। 
తే.గీ విమల గురుదిక్ష గొనుటకు విముఖులైన 
నరులు పరతత్త ఛమెవుడేని 'నెరుగ గలర! 
అత్మ సుజ్ఞానమును పొందనట్రివారు 
భ్రాంతులగుచును పశువుల వగిదినుంద్రు 3౩0౦4 


శో; తస్మాత్కైవల్య సిద్ధ్యర్థం గురువేవ భజే త్రియే! 
గురుం వినా న జానంతి మూఢాః తత్పరమం పదమ్‌॥ 


తే.గీ; అందువలననె కైవల్య మబ్బు కొరకు 
పరమ గురు నాణ్రయింపగా వలయుదేవి! 
గురువు లేకున్నచో మూఢులెరుగ గలరె 
అట్టి పరతత్త్వమును భువి నచల తనయ 305 


శ్ఞో; భిద్యతే హృదయ[గ్రంథిః ఛిద్యంతే సర్వసంశయా:। 
క్షీయంతే 'సర్వకర్మాణి గురోః కరుణయా శివే॥। 


తే.గీ॥! కమల దళనేత్ర! గురువరుకరుణ వలన 
ధరణి భేదింపబడును హృ్ధంథులెల్ల, 
'సరవి ఛేదింవ బడును సంశయములెల్ల 
రమణి క్షీణించు జనుల కర్మంబులెల్ల 3906 


శ్లో; కృతాయా గురుభక్తేస్తు వేదశా స్రానుసారతః। 
ముచ్యతే పాతకాద్దోరాత్‌ గురుభక్తో విశేషతః॥ 


తే.గీ; అ(ద్రిజా! వేదశాస్తాల ననుసరించి 
విమల సద్భక్తి గురుని సేవించు నెడల 
వితత ఘోర మహాపాప వితతి నుండి 
భక్తవర్యుడు వేగ విముక్తుడగును 307 


ఠం 


శ్రీ గురుగీత 


72. గురుమం్రదీక్షకు అర్హుడు :- 


శ్జో।। 


తే.గీ! 


దుస్పంగం చ పరిత్యజ్య పాపకర్మ పరిత్యజేత్‌। 
చిత్త చిహ్నమిదం యస్య తస్య దీక్షా విధీయతే! 


కాంత! ఈధాత్రి దుష్ట సాంగత్యములను 

పాపకర్మల విడువంగ వలయు నరుడు 

చిత్త పరిశుద్రికయ్యది చిహ్నామగుట 

అతడు గురుమంత్ర దీక్షకు అర్హుడగును 308 


చిత్తత్యాగ నియుక్తశ్చ క్రోధగర్వ వివర్షితః। 
ద్వైతభావ పరిత్యాగీ తస్యదీక్షా విధియతే॥ 


చిత్తము త్యజింంయత్నంబు చేయువాడు 

మదము క్రోధము రెండింటి వదలు వాడు 

భేద భావమ్ము లేక జీవించువాడు 

నగు నరుడు మంత్ర దీక్షకు అర్హుడగును 309 


ఏతల్లక్షణ యుక్తత్వం సర్వభూత హితే రతం। 
నిర్మలం జీవితం యస్య తస్య దిక్షా విధీయతే! 


ఎవ్వడీ లక్షణంబుల నెనసి, సకల 

భూతముల మేలు కోరుచు పొలుచువాడొ 

ఎవని మనుగడ స్వచ్చమో ఎప్పుడేని 

అతడు గురుమంత్రదీకకు అర్హుడగును 310 


క్రియయా చాన్వితం పూర్వం దికాజూలం నిరూపీతం। 
మం(త్రదీక్షాభిధం సొంగోపాంగం సర్వం శివోదితమ్‌!। 


ఇల ననుష్థాన యుక్తమై వెలయునట్టి 

మంత్ర దిక్షాహ్వయంబును మగువ నీకు 

సాంగమునుపాంగమును రహస్యముగ నివుడు 

శివుడనగు నేను దెలిపితి భువన వంద్య 311 


శ్రీ గురుగీత 





శ్లోః। 


తే.గీ! 


శ్ఞో॥। 


తే.గీ! 


క్రియయా స్యాద్విరహితం గురుసాయుజ్యుదాయినీం! 
గురుదీక్షాం వినా కో వా గురుత్వాచారపాలకః |! 


గురుని తోడి సాయుజ్యంబు గూర్చునట్టి 

మంత్ర దీక్షను గొనకయేమను జుడైన 

తగు ననుష్టానమును మాని తాగురుత్వ 

మనెడు నాచారమును నిల్పుకొన గలాడె? 312 


శక్తో న చాపి శక్తో వా దై శికాంఘ్రీం సమాశ్రయేత్‌। 
తస్య జన్మాస్తి సఫలం భోగమోక్ష ఫలప్రదమ్‌॥। 


శక్తుడైనను మను జుడశక్తుడైన 

పరమ గురుపాద మాశ్రయింపంగవలయు 

ఆపని యొనర్చ సఫలమౌ నతని జన్మ 

దేవి! అతనికి భుక్తి ముక్సియు లభించు 313 


73. గురుగీతను వినుటకు అర్జానర్హులు :- 


శో 


తే.గీ! 


అత్యంత చిత్తపక్వస్య శ్రద్దా భక్తి యుతస్యచ। 
'ప్రవక్తవ్య మిదం దేవి! మమాత్మ ప్రీతయే సదా॥! 


ఎంతయు పవిత్రమగు చిత్తమవనికుండు, 
భక్తి భావంబు శ్రద్ధ యెవ్వనికి నుండు 

అతనికే చెప్పవలయు నీ అమల గీత 

నా మనః ఫ్రీతి కొరకు ఓ నగ తనూజ! 314 


రహస్యం సర్వశా(్తషు గీతాశా స్హ్రమిదం శివే! 
'సమ్యక్‌పరీక్ష వక్తవ్యం సాధకస్య మహాత్మనః 


సర్వశా స్రాలలో రహస్యంబు దేవి 

జగతి గురుగీత యనియెడు శా నస్తమిద్రి 

నిశితరీతి పరీక్షించి నియతశుద్ద 

చిత్తుడగు సాధకునకిది చె వలయు 3౩15 


న్‌ 


82 | శీ గురుగీత 


శ్లో; సత్కర్మ పరిపాకాచ్చ చిత్తశుద్ధిళ్ళ ధీమతః! 
సాధక్వ్యువ వక్తవ్యా గురుగీతా ప్రయత్నత:ః॥ 


తే.గీ ప్రబల సత్కర్మ పరిపాక వశము చేత 
చిత్త పరిశుద్ధి యెవనికి చేరియుండు 
అట్టి ధిమంతుడగు సాధకాఢధ్యు బిలిచి 
పరమ గురుగితను వచింప వలయుదేవి! 316 


వో 


నాస్తి కాయ కృతఘ్నాయ దాంభికాయ శతాయచ। 
అభక్తాయ విభక్తాయ న వాచ్యేయం కదాచన! 


తే.గీ! తరుణి! నాస్తికునకును, కృతఘ్నునకును, 
తలపగా కుచ్చితునకును, దాంభికునకు, 
భక్తి హీనునకును, భేద భావునకును 
శ్రీకరంబగు గురుగీత జెప్పరాదు 317 


శ్లో! స్తీలోలపాయ, మూర్థాయ కామోపహత చేతసః। 
నిందకాయ న వక్త వ్యా గురుగీతా స్వభావతః।॥ 


తే.గీ పొలతి! స్త్రీలోలుపునకును, మూర్భనకును, 
బహుళదుష్కామ కంపిత స్వాంతునకును 
'సుజన 'సంఘంబు నిందించు కుజనునకును 
శ్రీకరంబగు గురుగీత జెప్పరాదు 318 


74. గురుగీతా శాన్హము సర్వబాధల హరించు ననుట :- 


శ్లో 'సర్వపాపప్రశమనం సర్వోపద్రవ వారకం। 
జన్మమృత్యుహరం దేవి గీతాశా స్త, మిదం శివే! 


కం॥ గీతాశా న్త మడంచును 
పాతకములు, జననమరణ, భయము హరించున్‌, 
భూతలమున బహుబాధా 
వ్రాతము వారించు అద్రి రాజేంద్ర సుతా! 319 


శ్‌ గురుగీత 


75. పాపీకి గురుగీత రువింపదనుట :- 


శ్లో 


ఆ.వె।। 


శ్లో 


తే.గీ! 


శ్రుతిసార మిదం దేవి'సర్వముక్తం సమాసతః। 
నాన్యథా 'సద్గతిః పుంసాం వినా గురుపదం శివే! 


'సంగ్రహముగ నీకు సర్వంబు దెలిపితి 

'వేదసారమగుచు వెలయు గీత 

గురు పథాన గాక దొరకదు సద్గతి 

మనుజ తతికి నెట్టి మార్గమునను 320 


బహుజన్మ కృతాతాపాదయమర్హో న రోచతే! 
జన్మబంధ నివృత్యర్థం గురుమేవ భజేత్సదా॥। 


తన్వి! బహుజన్మకృత పాపతతుల వలన 

నరునికి రువింపదిగిత ధరణియందు 

జన్మబంధ నివృత్తికై సకల జనులు 

వరమ గురుదేవు సేవింప వలయు దేవి! 321 


76. వందనార్హుడైన గురువు :- 


శ్దా॥ 


తే.గీ! 


తే.గి! 


అహమేవ జగత్సర్వ మహమేవ పరంపదం। 
ఏతత్‌జ్ఞానం యతో భూయాత్తం గురుం ప్రణమామ్యహమ్‌! 


మానినీ! సర్వజగములు నేనె యనుచు 

నిత్య పరమ పదంబును నేనె యనుచు 

తలచు సుజ్ఞాన మెవ్వని వలన గలుగు 

అట్టి గురుదేవునకు నతులాచఠింతు 322 


అలం వికలై రహమేవ కేవలం! 

మయి సీతం విశ్వమిదం చరాచరమ్‌। 
ఇదం రహస్యం మమ యేన దర్శితం। 

'స వందనీయో గురురేవ కేవలమ్‌! 


ఏనె జగదీశుడ వికల్పమేటి కింక 

నిఖిల విశ్వంబు నాయందు నిలిచియుండు 

అని తలంచు రహస్యమే ఘనుడు చూపవు 

అమ్మహాదేశికుడె వందనార్హుడగును 323 


తథ శ్రీ గురుగీత 





శ్లో; యస్యాన్తం నాదిముధ్యం న హి కరచరణం నామగోత్రం। 
నసూత్రం నో జాతిర్నైవ వర్గోన భవతి పురుషో నో। 
నపుంసో నచ స్త్రీ, నాకారం నో వికారం నహి జని! 
మరణం నాస్తి పుణ్యం న పాపం నో౭_తత్త్వం తత్త్వ! 
మేకం సహజ సమరసం సద్గురు స్తన్నమామి।। 


ఓ, అది మధ్యాంతంబు లంట వెవ్వానినో, 

కాళ్ళు చేతులు లేని ఘనుడెవండొ, 

గోత్రంబు నామంబు సూటత్రమేరికిలేవా, 
వర్ణంబు జూతి యెవ్వనికి లేవొ, 

సతి వపూరుషుడు నపుంసకుడు కానిదెవండొా, 
జననంబు మరణ మెవ్వనికిలేవా, 

ఆకారము వికార మవి యెవ్వనికి లేవా, 
పాప పుణ్యంబు లెవ్వనికి లేవొ. 


తే.గీ సత్యమెవ్వాడా, సహజమౌ సామరస్య 
మొంది తానేక తత్త్వమై ఒప్పునెవడా 
అట్టి సద్గురు దేవున కతుల భక్తి 
వందన మొనర్హు ' సంతత మిందువదన! 324 


శ్లో నిత్యాయ 'సత్యాయ చిదాత్మకాయ। 
నవ్యాయ భవ్యాయ పరాత్పరాయ! 

శుద్ధాయ బుద్ధాయ నిరంజనాయ । 
నమో౭_స్తు నిత్యం గురుశేఖరాయ॥। 


తే.గి! అతివ! నిత్యుండు, సత్య చిదాత్మకుండు, 
రమణి! నవ్యుండు, భవ్య పరాత్పరుండు, 
నిత్య శుద్ధుండు, బుద్భుండు, నిర్మలుండు 
అయిన గురుదేవునకు నతులాచరింతు 3౩25 





శ్రీ గురుగీళ 85 





సే. 


తీ.గి॥ 


తే.గీ! 


తే.గీ! 


సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే! 
నమశ్షీగురునాథాయ ప్రకాశానంద మూర్తయే! 


సచ్చిదానంద మూర్తికి, సర్వజగతి 

వ్యాపకుండగు ఆపరమాత్మునకును, 

స్వస్రకాశ మహానంద సంయుతునకు 

వందన మొనర్తు దేశిక వర్యునకును 326 


సత్యానంద స్వరూపాయ బోథైక సుఖకారిణే। 
నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే!। 


పొలతి! సత్యమహానంద పుణ్యమూర్తి 

జ్ఞానమున సర్వసౌఖ్యమొసంగు స్వామి 

పుడమి వేదాంత వేద్యుడు బుద్ధిసాక్షి 

అయిన గురుదేవునకు నతులాచరింతు 3౩2 


నమస్తేనాథ భగవన్‌ శివాయ గురురూపిణే। 
విద్యావతార సంసిద్యై స్వీకృతానేక విగ్రహ 


జ్ఞాన సంసిద్ధికొారకు నీ జగతియందు 

పెక్కురూవపంబుల ధరించి వెలయునాథ! 

వరమ గురురూవ! శివ! భగవంత! నీకు 

వంధన మొనర్చు చుంటిని భక్ష్తమెైరయ 328 


నవాయ నవరూపాయ పరమాడరెక రూపిణే! 
'సర్వాజ్ఞాన తమోఖభేద భానవే న. 


విమల సత్యస్వరూప! నవీనరూప! 

ఎల్లయజ్ఞాన తమము భేద్యిల్లంచేయు 

భాస్కరా: జ్ఞాన సాగరా! భవవిదూర! 

మహిత గురువర! నికు నమస్కరింతు 329 


856 


శ్దో॥। 


తే.గీ! 


తే.గీ! 


తే.గీ! 


శ్రీ గురుగీత 


స్వతంత్రాయ దయాక్టుప్త విగ్రహాయ శివాత్మవే। 
పరతంత్రాయ భక్తానాం భవ్యానాం భవ్యరూపిణే।॥। 


ఇల స్వతంత్రుడు, కరుణ యాక్చతిని దాల్చు 
విభుడు, మంగళరూపుడు, విబుధనుతుడు, 

భక్తవర పరతంటత్రుడు, భవ్యుడైన 

గురు వరునకేను [మైొక్కెద పరమ భక్తి 330 


వివేకినాం వివేకాయ విమర్శాయ విమక్శినాం! 
ప్రకాశినాం ప్రకాశాయ జ్ఞానినాం జ్ఞానరూపిణే॥ 


పృథివి యందు వివేకి వివేకులకును 

మరి విమర్శకులకును విమర్శుకుండు 

అల స్రకాశంబు సుష్రకాశాన్వితులకు 

జ్ఞాన ' సంయుక్త జనులకు జ్ఞానమైన 

గురువునకు యొక్కుదును నేను పరమభక్తి 3931 


పురస్తాత్పార్జ్వయో: పృష్టే నమసు్కుర్యాదుపర్యధః। 
సదా మచ్చిత్తరూపేణ విధేహి భవదాసనవ్‌॥। 


ముందు వెనుకలకును పార్శ్ణ్యములకు క్రింద 

వైని గల దిక్కులకు మైక్కవలయు, సతము 

నామనో రూపమున గురునాథ! నీదు 

ఆసనంబుండు గాక మవోనుభావ]! 3౩౩2 


శ్రీగురుం పరమానందం వందే హ్యానంద విగ్రహమ్‌! 
యస్య సన్నిధివూ త్రేణ చిదానందాయతే మనః।। 


ఎవరి సన్నిధి జేరగనే మనస్సు 

వర చిదానంద మహిత రూవంబు నొందు 

ఎవ్వడానందు, డానందమెవ్వడిచ్చు 

అట్టి గురుదేవునకు నతులాచరింతు 33౩3 


శ్రీ గురుగీత 87 


శ్జోః। 


తీ.గీ! 


తే.గీ! 


తే.గీ! 


తే.గీ॥ 





నమోఇ_స్తు గురవే తుభ్యం సహజానందరూపిణే! 
యస్య వాగచ్భుతం హంతి విషం సంసారసంజ్ఞకవ్‌ు!! 


ఎవని వాగమృతంబు తానీ జగాన 

భయద సంసార విషమును భగ్నపరచు 

అట్టి సహజ మహానందుడైన గురుని 

వితత సదృక్తి తోడ సేవింతు నేను ౩34 


నానాయుక్షోపదేశేన తారితా శిష్యసంతతిః। 
తత్క్బృపాొ సారవేదేన గురువిత్సద మచ్యుతమ్‌॥। 


తివిరి బహుయుక్తి సహితోపదేశమునను 

సత్కృపారతి, నుపనిషత్సారమునను 

శిష్యుల తరింపజేసి, దేశికుని నిత్య 

చిత్సదము నీవిదే దయవేసినావు 335 


అచ్యుతాయ నమస్తుభ్యం గురవే పరమాత్మనే 
స్వారామోక్తపదేచ్చూనాం దత్తం యేనాచ్యుతం పదం॥। 


తగిలి తనయందు రమియింప దలచు జనుల 

కచ్యుత జ్ఞానవదమిచ్చు అచ్యుతుండ! 

స్వామి! పరమాత్మరూవ! నే ' సంతతంబు 

మహీత గురువర నీకు నమస్కరింతు 336 


నమో౭.చ్యుతాయ గురవే £_జ్ఞాన ధ్వాంత్రైక భానవే! 
శిష్యసన్నార్ల పటవే కృపాపీయూష సింధవే ॥। 


వసుధ నజ్ఞాన తిమిర ప్రభాకరుండు 

అమల కరుణామృతాభ్ధియు, నచ్యుతుండు, 

శిష్య సన్మార్గ దర్గియు, చిత్సుఖాళ్ళు 

డయిన గురుదేవునకు నతులాచరింతు 337 


8 


శ్లో।। 


తే.గీ! 


శ్రీ గురుగీత 








ఓమచ్యుతాయ గురవే శిష్యసంసార సేతవే । 
భక్తకార్రైక సింహాయ నమస్తే చిత్సుఖాత్మనే |! 


ఓం పదాఖ్యుడు, నచ్యుతు, డున్నతుండు 

శిష్య 'సంసారసేతువు, సిద్ధనుతుడు 

భక్తకార్యైక సింహుడు, భద్రకరుడు 

నయిన గురుదేవునకు నతులాచరింతు 3398 


గురునామ సమం దైవం న పితా నచ బాంధవాః! 
గురునావము సమః స్వామీ నేదృశం పరమం పదవ్‌ం!! 


పరమగురునామ సదృశదైవంబు లేదు 

సరవి తండ్రియు బంధువుల్‌ సములు లేరు 

పరమ గురునామ సదృశుడౌ స్వామిలేడు 

దీనికినయైన యట్టి ముక్తియునులేదు 339 


77. గురువు నాశ్రయింపని వానికి కల్లుదుర్లతి ;- 


శ్శా 


తే.గీ! 


ఏకాక్షర ప్రదాతారం యో గురుం నైవ మన్యతే। 
శ్వానయోని శతం గత్వా చండాలేష్వపి జాయతే॥! 


దేవి! ప్రణవాక్షరము స్రసాదించునతని 

ఎవడు గురువుగ తలపడో భువినతండు 

శ్వానముగ నూరుమారులు జన్మమెత్తి 

సారెకును పుట్టు నీచవంశంబునందు 340 


గురుత్యాగాద్భ వేన్సత్యుః మంత్ర త్యాగాద్దరిద్రతా। 
గురుమంధత్ర పరిత్యాగీ రౌరవం నరకం వ్రజేత్‌! 


దేశికుని వీడ ఆయువు తీరిపోవు 

మంత్రమును వీడ దారిద్ర్య మగ్నుడగును 

విమల గురుమంత్ర రాజమ్ము వీడునట్టి 

నరుడు కూలును రౌరవ నరకమందు ౩41 


శ్రీ గురుగీత 89 


శో 


తీ.గీ॥ 


శివక్రోధాద్గురుస్తాతా గురుక్రోధాచ్చివో న హీ! 
తస్మాత్సర్య ప్రయత్నేన గురో రాజ్ఞాం న లంఘయేత్‌॥ 


శివుడు కోపీంప, గురువు రక్షింగలడు 

శ్రీగురుండల్ల శివుడు రక్షింపలేడు 

కాన సర్వ ప్రయత్నముల్‌ పూనిచేసి 

పరమ గురునాజ్ఞ పాటింంవలయునరులు ౩42 


78. గురు మంత్ర ఘనత :- 


శ్దో॥ 


తే.గ॥ 


తే.గీ! 


సంసార సాగర సముద్దరణైక మంత్రం! 
బ్రహ్మాదిదేవ మునిపూజిత సేద్దమం త్రమ్‌। 
దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశళమంత్రం 

వందే మహాభయహరం గురురాజ మంత్రమ్‌! 


అమల గురుమంత్ర మద్ది భయంబు బాపు 

వెలికి జేర్చును సంసార జలధినుండి 

సురమునీశ్వర తతులకు వరములిచ్చు 

కష్ట. దారిద్రభవ రుజాకారమడచు 

అట్టి మంత్రంబునకు నతులాచరింతు 3తప 


సప్త్పకోటి మహామంత్రాః చిత్తవిభ్రమ కారకాః! 
ఏక ఏవ మహామంత్రో గురురిత్యక్షర ద్వయమ్‌ ॥। 


ఏడుకోటుల మంత్రంబులెల్ల నరుల 

చిత్తమున కెంతయును భ్రాంతి చేర్చుచుండు 

గురుపదంబున నున్న యతకతరయుగంబు 

మాత్రమే లోకమున మహామంత్రమగును 344 


79. గురుదీక్షను గొననివాని ఎదుట గురుగీతను వఠింవరాదు :- 


శో 


ఏవముక్తా మహాదేవః పార్వతీం పునర బ్రవీత్‌। 
ఇదమేవ పరంతత్త్వం శృణు దేవి సుఖావహమ్‌॥। 


ఆవె!! ఇట్లు తెలియజెప్పే ఈశాను డవ్చుడు 


గిరిజ జూచి తాను మరల పలికె 
ఆలకీంపు మిదిగొ అనందమును గూర్చు 
పరమ తత్త్వమిద్ది పద్మనయన! 345 


80 


శ్దో॥। 


తే.గీ! 


తే.గీ; 





శ్రీ గురుగీత 





గురుతత్త్వం మిదం దేవి సర్వముక్తం సమాసతః। 
రహస్య మిద మవ్యక్తం న వదేద్యస్యకస్యచిత్‌ 


దేవి! సద్గురు మంత్రంబు తెలిపినాడ 
సర్వమును నీకు నేనిట సంగ్రహముగ 

అల్పులకు నందకుండు రహస్యమిద్రి 

యోగ్యులకు దక్క చెప్పరాదారులకెపుడు 346 


న మృషా స్యాదియం దేవి మదుక్తిః: సత్యరూపిణిీ। 
గురుగీతా సమం స్తోత్రం నాస్తి నాస్తీ మహీతలే!। 


అతివ! విను నీకుజెప్పుచున్నట్టిమాట 
కల్లగాదిది సత్యంబు, కమలనయన! 

సారయుత గురుగీతకు సాటియైన 

స్తోత్రమే లేదు ధాత్రిపై శుభచరిత్ర! 3౩47 


గురుగితా మిమాం దేవి భవదు:ఃఖ వినాశినీం। 
గురుదీక్షా విహీనస్య పురతో న పఠేత్‌ క్వచిత్‌! 


అమిత సంసార దుఃఖంబు నణచివేయు 

ఈ మహోన్నత గురుగీత నెమ్పుడేని 

గురుని మంత్రోపదేశంబు గొనక యున్న 

జనుల ముందట పఠియింప జనదు దేవి! 3౩48 


రహస్య మత్యంత రహస్య మేతత్‌! 
న పాపినా అభ్యమిదం మహేశ్వరి! 
అనేక జన్మార్జిత పుణ్యపాకాత్‌। 
గురోస్తు తత్త్వం లభతే మనుష్యః।! 


అమల గురుగీత కడు రహస్య మ్ముదేవి! 

పాపీయగు వానికిది అలభ్యమ్ము సుమ్ము 

పూర్వజన్మ చయార్దిత పుణ్యఫలము 

వలన గురు తత్త్వమును పొందగలడు నరుడు ౩49 


శ్రీగురుగీత ర్త 





శ్ఞో॥। 


తీ.గీ॥ 


అఆ.వె!! 


యస్య ప్రసాదా దహమేవ సర్వం 
మయ్యేవ సర్వం పరికల్పితం చ 

ఇళ్ళం విజానామి సదాత్మరూపం 
తస్యాంఘ్రపద్మం ప్రణతో౬స్మి నిత్యమ్‌! 


అంతయును నేనె యనియు, నాయందు విశ్వ 

మెల్లి కల్పింపబడెనని యెవరి కరుణ 

ఆత్మ సద్రూపము ([గ్రహింతు అట్టి గురుని 

చరణములకేను మైక్కెద సంతతంబు 3౩50 


అజ్ఞాన తిమిరాంధస్య విషయా క్రాంతచేతస:ః। 
జ్ఞానప్రభా ప్రదానేన ప్రసాదం కురు మే ప్రభో।॥ 


పూని అజ్ఞాన తమము చూపును హరింప, 

అఖిల విషయాలు చిత్తంబు నాక్రమింప 

కలగు నొకిట జ్ఞాన ప్రకాశ మిచ్చి 

కరుణ వర్ధింపునాపయి గురువరేణ్య 351 


మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే। 
సర్వలోక శరణ్యాయ సాధురూపొాయ మంగళమ్‌।। 


మంగళంబు నీకు మహనీయ! గురుదేవ! 

మంగళంబు విమల మహీత భావ! 

స్వామి! సాధురూప! సకలలోక శరణ్య! 

మంగళంబు నీకు మంగళంబు. 352 


శ్రీ వేదవ్యాస మహర్షి విరచిత స్కాంద పురాణము నందలి 
““ర్రీగురుగీతా ”: శ్రోకములకు ఆంధ్ర పద్యానువాదము సంపూర్ణము. 


ఓం తత్‌ సత్‌ 


గ్ల 








ప దాదాన చిన్న య్య గారి ఇశర కృతులు 


శ్రీ బళ్లారి దుర్గాంబికా శతకము 

బుషి సూక్తులు 

తెలుగు రవలు (చాటువులు) 

శ్రీ ఆంజనేయ శతకము 

శ్రీ కసాపురాంజనేయ సుప్రభాతము(సంసృతము) 
శ్రీ శ్రీనివాస కల్యాణము 

రఘువిజయము (పద్యకావ్యము) 

శ్రీ మద్భాగవతము (వచనము) 

శ్రీ వాసవీ విజయము (సంగీత రూపకము) 
1 |. కవిసార్వభౌమ శ్రీనాథ (నాటకము) 

12. మాయదాసు (నాటిక) 


అథ యర ర పి బని 


10 అయిడియా జలాలాగాటోలుంయతాంతంగాతలుంు?. ౮ కాటయథడు. ఆర జలాల. (000 21 కత లనురోయడా తమాల 


| 


దాదాన చక్రాల కవుల కృ కృతులు . 


 హాయాయిళి టు లపతోవినారాయతంలాతతుటలతనో 0 ంంతళనాలయ నక తాయిలం ల!) ఉలిలం + గాయంతి బం రుతలతుళకు కు తకువాలు ల గాయాయాలాడా సరంతానల. 


శ్రీ చతుర కంఠోక్తులు 

(నీలకంఠ దీక్షితుల సంస్కృత శతకానువాదము) ము(దితము 
భామినీ విలాసము 

(జగన్నాథ పండితరాయలకృతికి అనువాదము) 

రహీం మాట (హీందీ పవద్యానువాదము) 





